


బాపు-నా తల్లి 


కుమారి మనూ గాంధి 


అనువాదకుడు : 
నండూరి వెంకట కృష్ణమాచార్యులు మస్‌ 
అ 


సర్వోదయ సాహిత్య మందిర్‌ 


హుచేని ఆలం రోడ్డు జ ఊపహోదరా బోదు (దక్కన్‌) 


ము (ద ఈులు: 
హీ ందూస్థానీ పచార్‌ (పెస్‌, త్యాగరాయనగర్‌ , మద్రాసు, 


రండవ ము([ద్రణము----5్క౦00 
జూలై 1951 


వెల దూ, - 


ప్రస్తావన 


“భావనగర్‌ సమాచార్‌ ” లో కుమారి మనూ బహన్‌ వ్రాసిన 
ఈః పదిహేను వ్యాసాలు పాఠకులకు ఆనందం కలిగించక మానవు. ఇదే 
ఆమె [ప్రథమ ప్రయత్న మనుకుంటాను. పూజ్యుడైన మహాత్ముని 
స్వభావాన్ని. చివరి రోజులలో ఆయన చేసిన పనిని చక్కగా విశదపరచ 
టమే ఈ వ్యాసాలలోని గొప్పతనం. 1946వ సంవత్సరం చివరనుండి 
మనూ బహన్‌ ఆయన సమక్షంలోనే ఉండి తాను చూచినదంతా డైరీలో 
వాస్తూవచ్చింది, నో ఆథారీ యాత్ర ఆరంభంనుండి * బాపు’ జీవితాంతం 
వరకూ ఆయన వెంట ఉండింది, అందువలనే ఈమె * డైరీ కి చాలా 
మహత్వం వచ్చింది. అట్టి “డర? ఉంచినందుకు పాఠకులు ఆమెకు 
కృత జ్ఞులుగా ఉండీకమానరు. ఆమె గుజరాతీ వ్యాసాలను ఆమె స్ప్నేహి 
తురాలు శ్రీ కురంగీ బహన్‌ దేశాయి హిందీలో అనువాదం చేసింది. 

స్వయంగా పూజ్యుడగు “చాపు” మనూ బహాన్‌ కు తల్లి 
అయినాడు. దానివల్లనే ఈ పుస్తకానికి పెట్టినపేరు సార్థక మవుతున్నది. 


శ్ర 
అణాల (wy 


బొంబాయి, కం ) 
లల sr కిశోరిలాల్‌ మశరూవాలా. 


కం 


15. 


విషయసూచిక 


క బ్యా చాపు అ ఒడిలో 

* బాపు” తల్లి అయినాడు 

గీతా గురువు 

నిజమైన విద్య ఏది 

రైలు పెట్టెలో రెండు అరలు తీసికొనుట 
నియనును లేక పోవుట పాపము 
రాయి మకచి నందుకు శిక్ష 

6 చాష్ట్రు" లోభం 

వెప్పుటకం టె చెయ్యటం మంచిది 
నిజమైన డాక్ట్ర రు రాముడే 

ఒక్క క్షణమైనా వృథా చేయరాదు 
6 ఏక్షలో జూనేరే” 

ఫూలదండలతో స్వాగతం 
కలకత్తాలో జరిగిన అద్భుతం 


* చాపి జన్మ దినములు 


11 
19 
24 
81 
88 
89 
48 
44 
48 
ర్‌కి 


69 
74 


{> 
షల 


౧. బా బాపు'"ిల ఒడిలో 


ఎంతమందో పుకీ పుత్రులకు * బాపు” తండి. ఎంత 
మందో శిష్యులకు గురువు. సోదరీ సోదరుల శెందరికో సోద 
రుడు, ఎందరికో చిన్నాయన, ఎందరికో వైద్యుడు, డాక్టృ రు, 
సేవకుడు. అనేకమందికి మిత్రుడు. దుఃఖతు లెందరికో ఆయన 
ఉద్ధారకుడు. వేయేల * రాష్ట్ర పిత? అని ఆయనను పిలుచుట 
లోనే యివి అన్నియు యిమిడియున్నవి. కాని నాకు మాత 
మాయన తల్లి యే. సాధారణముగా పురుషుడు ఎవ్వరికిని తల్లి 
కాచేరడు. వలనన వాత్సల్యముతో నిండిన మాతృహృదయ 
మును భగవంతుడు పురుషుల కియ్య లేదు. (స్ర్రీల కొక్కరిే 
యిచ్చెను, కాని “* బాపు” పురుషుడై యుండియు పర మేశ్వర 
(ప్రసాదమైన ఆ దివ్యశ క్రియందుకూడ భాగము పంచు 
కొనినాడు. 

ఏవిధముగా ఒక తల్లి తన బిడ్డను పోషించి పెంచు 
కొానునో___ అబే విధముగా * బాపు” నన్ను పోషించి పెంచి 
నాడు. అయితే ఆయన దగ్గర ఎంతమందో ఆడపిల్లలు పెరిగి 
పెద్దవారై నారు. కాని “బాపు” నాతో మాటిమాటికి 


శ 6 బ్రా  ఆఅంెకు గుజరాతీ ఖాహులో అమ్మ అని అర్థము. 
+“ చాపు? అంటే తండ్రి ఆని అర్భముం 


ల్లి 


“చేను నికు తల్లి నయినానుగదా * నే గెంతనుందికో తం డిని. 
కాని నీకు ఒక్క_దానిశే తల్లి సి” అని చెప్పేవాడు. 


పిల్లల జీవితముల తీర్చి దిద్దుటలో తండికూడ అన్ని 
విధముల పాల్గొనుట లోకాచారము. కాని ఆడపిల్లల 
విషయమై తల్లి తీసుకొను (శ్రద్ధమిదనే వారి భవిష్యత్తు అంతా 
ఆధారపడి ఉంటుంది. నేడుకూడ వల్ల అ త్రవారింటికి వెళ్ళినప్పుడు 
"తెలివి కేటలతోను, మెళకువతోను నడచుకొనక పోతే అత్త 
గారుకాని, ఆడబిడ్లకాని..“ ఆ! తల్లి ఏమైనా “నేర్పిందా ? ” 
అని ఎత్తి పొడుస్తారు. తండ్రిని ఎవ్వరూ తప్పు పట్టరు. 

1942వ సంవత్సరంలో పూజ్యురాలగు కస్తూరిబా 
జైలులో ఉన్నప్పుడు నేనుకూడ జైలులో ఉన్నాను. కాసి 
అది నాగపురం జైలు, అప్పుడు నా వయస్సు పధ్నాలు గేండ్లు 
మా(తమే, నన్ను కన్న తల్లి నా పన్నెండవ వటనే నన్ను 
యా లోకంలో వదలి వెల్లి పోయింది. కాని అవిడ ఆశీర్వాదం 
వల్ల కొలదికాలంలోనే నాకు కస్తూరిబా ఒడి దొరికింది. 
కస్తూరిబా నాశెప్పుడు తల్లి లేని లోటు కనబడనిచ్చేదికాదు 
1942వ విప్తవంలో ఆంగ్లోయ (పభుత్వం “శా బాపు” లను 
జైల్లో పెట్టినప్పుడు నేను వారిద్దరినుండి వేరు చేయబడినాను. 
కాని), నా అదృష్ట్రంవల్ల నాగపురం జైలులో చేను తొమ్మిది 
' నెలలున్న తరగత. అలౌకికమైన ఆ మాతసేవ చేయు 


తి 

అవకాశం నాకు నురల దొరిశీంది. మమతాపూర్షమైన ఆ తల్లి 
శడిచేరు భాగ్యం నా కబ్బింది. “బ్రా? దర్శన భాగ్య మబ్బు 
నని కలలోనైన నేనాళించలేదు. కాని మాననుని శ్రద్ధా 
భక్తులు పూర్తిగా నివృలము లెన్నటికి కావ్రుగదా + 

“చాపు” ఉపవాస [వతము తర్వాత * బా*కు గుండె 
జబ్బు వచ్చింది. మాటిమాటి కామెకు జబ్బు ఎక్కువ అగు 
చుండేది. * చా” అప్పుడు * మనూను విలివించ గలిగినచవో 
నాకీంకెవ్షరు అక్కరలేదు, ” అని చెప్పింది. ఆ సమయముననే 
“చూ? పండె జబ్బు పూర్తిగ తిరుగ బెట్టింది. నుళీలాబహాన్‌, 
డాక్టరు గిల్లరులకు సహాయపడుటకు “నర్సు” కావలసి 
వచ్చింది. ఎందుకన ఏీరిద్దశే “చా, చాపు” లను చూస్తూ 
ఉండేవారు. నాకోసం వారు [ప్రభుత్వాన్ని అడిగినారు. కాని 
(పభుత్వమప్పుడు తల్మక్రిందు వ్యాపారంలో ఉంది. రాజకీయ 
ములన్న ఏమిటో తెలియని నావంటి చిన్న దానిని మహాతు శని 
దగ్గరకు పంపుటలో అపొయమున్నదని ఎట్లనుకున్న దో 
'నాకర్థము కాలేదు. చివరకు రాజాజీ దేవదాసు గాంధిగారలు 
ఈ వివమయమై సర్‌టోటన్‌ హోమ్‌, లిన్‌లిత్‌ గో గార్లతో 
'తీవంగా వాదించవలసి వచ్చింది. వారిద్దరు సపలులైని. నన్ను 
నాగపురం జైలునుండి ఆగాఖాను మహలునకు పంపించిరి. 
“వాపు బాి ల వద్దకు నన్ను 'వెళ్ళమన్న ప్పుడు చాలమందికి 


4. 


ఆశ్చర్యం కలిగింది. “ మేమింతకాలంనుండి * బాపు” దగ్గర 
ఉన్నాము. మా శెందుకీ అవకాశం దొరకలేదు. ఈవిల్ల 
అక్కడ * బా” కు వమి సేవచేయ కలుగుతుంది?” అని 
వారందరు తమలో తాము చర్చించుకొన సాగిరి. కాసి 
చిన్నప్పటినుండి కూడ భగవంతునికై నా ెట్టి (శద్రాభ కలు 
గలవో అట్టి (శ ద్ధాభ కులే “బా బాపు ల మాద నాకుండినవి. 

దీనికిముందు పూజ్యుడగు “చాపు” ఉపవాస (వ్రత 
మప్పుడు నాతం[డి ఆయనను చూచుటకు జైలుకు వెళ్లగా 
“బా’ నా సంగతి అడిగింది. దానికి ఆయన..." మనూ 
బాల నీరసపడింది. దాని కండ్లు పాడయి పోయినవి 2 అని 
“చాకు చెప్పినాడు. అప్పటినుండి “బా” నూళ్ళ 
హృదయం తన బిడ్డను చూడ తవాతహా లాడసాగింది. నేను 
ఆగాఖాను మవాలు చ్య్యారము సహిోాపీంచునప్పటికి దయార్ల J 
మగు ముఖముతో చా” అక్కడ నిలబడి ఉండింది. జైలు 
నియమాల (పకారం నౌ సామానును జైలు సూపలెంకుం 
'జొెంటు సోదావేయ 'మొదలు పెట్టగా “చా” అధీరయ 
నానుండి పెట్ట తాళపుచెవిని తీసికొని నన్ను లోనికి వదల 
మసి సూప₹ంకంజెంటుతో చెప్పింది. 

ఇంతటి (పేమార్హ) వృాదయమగు మాత సేవ చేయు 
సాభాగ్యము నాకు పదమూడు నెలలు లభించింది. ఇథివరకు 


ర్‌ 


చతనే నా స్నానము భోజనము, చదువు, (వాతే, పని నిద 
మున్నగునవి అన్నియు ఆమె చెప్పు చేతలలో నే జరుగసాగినవి, 
భగవంతుడు నాయెడ చూపించిన ఈ దయకు హృదయ 
పూర్వకముగా చే నాయనకు దండము 'పెట్టుచుం డెడిదానను. 
చలి ఎక్కువగుటవల్లగాసని, దమ్మ (ఉబ్బసము) వల్లగాని 
6“ శ్చా* కుగ్నిదరానప్పుడు నా పక్క_మోదకు వచ్చేది, లేదా 
నన్ను తన దగ్గరకు ీసికొని వెల్లి“ అమ్మా! సీవు నిద్రపో. 
దినమంతయు పనిచేసి అలసినావు. నాకు నిద వచ్చుటలేదు. 
అందువేత నిన్ను నావద్ద పడుకొన చజెట్టుకొన్నాను,” అని 
చెప్పేది. తల్లి తేన చిన్న విడ్లను ని దబుచ్చునట్లు జోకొట్టి 
నన్ను నిదపుచ్చేది. 

1944వ సంవత్సరం, ఫిబ్రవరి శిశివ కేదీన, (పేమమయి 
అగు ఈ నాతల్లిని ఈశ్వరుడు కీసికొనిపోయినాడు. ఆరోజున 
ఆసు తల దిక్కున కండ్ల సీరు కార్చుచు శాయివలె నేను 
నిలబడి ఉంటిని. “ బాపు ) ఒడిలో తలనుంచుకొని రామనామ 
సృరణ చేయుచు, పవిత్రమైన గ్‌తాక్షోకముల చదువుచు, ఈ 
(వపపంచమునుండి శాశ్వతముగా, ఆమె సెలశ పుచ్చుకొను 
చుండుట మూాచుచుంటిని. ' నా. తప్పుల క్షవించుడు ” అసి 
“శూ? అందరిని అడుగుచు నాతోకూడ. నిట్లన్నది-ా 
“ అమ్మా! నీను నాకు చాలా సేన చేశావు, భగవంతుడు 


6 


నిన్ను సౌఖ్యవంతురాలినిగా చేయుగాక [” నా తండి 
గారితో“ ఇప్పుడు మనూను తీసుకొనివెళ్ళి చదివించవల 
సింది,” అని చెప్పింది. “బాపు తో “నేనింక పోవు 
చున్నాను,” అని పల్కింది. బాపు కండ్లనుండి కూడ రెండు 
కన్నీటిబొట్లు జారినవి. 

పది పదిహేనేండ్ల నా జీవితంలో నే నెవ్వరి చావును 
గాని శవమునుగాని, చితినిగాని చూడలేదు. మొట్ట 
మొదట చూచినది పూజ్యురాలగు కస్తూరిబాది. రెండవది 
“చాస్తూ” చే. దీనికి లోకం“ ఎంత అదృష్టవంతురాలు 
ఈ పిల్ల! “బా బాపు” ల దగ్గర వారి అంత్య ఘడియల 
వరకున్నది” అని అంటుంది. శౌని చేను అదృష్ట 
వంతు రాలినో కాదో యింతవరకు నేనొక నిర్ణయానికి 
రాలేదు. 

“బా” పోయిన తర్వాత కొద్దికాలం నాకు ఈశ్వరుని పె 
(శ్రద్ధ తగ్గిపోయింది. “ప్రాణం పోయేవరకు నా యోగ 
శేమాల నింత బాగుగా విచారించుచుండిన తల్లిని భగవంతుడు 
వల ఎత్తుకపోయాడు” అని నేను వివారింప సాగితిని. 
“చాపు” నన్ను భజన కీర్తన పాడమంశే అజ్ఞానంవల్ల 
“ఈక్షరుడు నా “బా”ను ఫీనుకానిపోయాడు. ఇక జే 
నాయన పేరైన ఎ త్తు” అని అన్నాను, అప్పుడప్పుడు 


7 


యిట్టి అజ్ఞానానికి కూడ అద్భుత ఫలితం కలుగుతుంది. ఇది 
నా అనుభవంలోని మూట, 

ఆరోజు రాలే * చా” దపానము చేయబడిన తర్వాత, 
“ చాపు’ నన్ను తనదగ్గరకు పిలిచి * బా? వస్తువుల ఎన్నింటినో 
నా చేతిలో పెట్టినాడు. అందులో బంగారం వొదుగబడిన 
పాత సకష రెండ్కు తులసిమాల, ఆమె జుట్టు కట్టు 
కాొనుచారము, ఆమె నిత్యం ఉపయోగించే కుంకుమ, పాకు 
మేన్నగునవి ఉన్నాయి. వాటిని నా శేతుల్లోపెట్టుతూ 
వష చూడమ్మా ! “బా” నిన్ను వాలా పొగిడింది 
అందుక నే ఆవిడ ఈ ఆఖరి వస్తువుల కన్నింటికీ సీవే యజమాను 
రాలను, నేనుకూడ నీకే వీటిని యిచ్చుటకు నిశ్చయింభాను, 
భరతుడు రామపాదుకల సింహాసనం మోదపెట్టి వాటినుండి 
(పేర ణ పొందినట్లు సీన్చకూడ యా వస్తున్రులనుండి (పరణ 
పొందుము. “బా” ఎట్టి సతి! మణుగులకొలది క్టెల 
మంటనుండి నురశీతంగా బయటపడిన ఈ గాజులే ఆమె 
సతీతమునకు (ప్రబల తార్కాణము,” అని అన్నాడు, 
. * మవారాష్ట్రచేశపు ఆచారం (ప్రకారం మేము “చా ' కడుపుమోద 
పచ్చనిగాజుల జతలు ఆరు, కొబ్బరికాయ నువ్వులు మున్నగు వస్తువులు 
"పెట్టి నాము, పగలకుండగ నే ఆ గాజులన్నీ శండన రోజున బూడిదలో 


వ సతీతిలకమగు ఆ మాత (ప్రసాదంగా ఆ గాబులలో ఒకటి 
దట్రిక్రిని నావద్ద నున్నది, 


రి 


ఇక నా సంగతి. నన్ను “బా” కొరశే అక్కడ 
ఉండనిచ్చింది కాబట్టి (పభుత్వం నన్ను “చాపు “వద్ద ఉండ 
నియ్యదని చర్చ మొదలైంది. మధ్యప్రదేశ (ప్రభుత్వం 
నన్నెప్పుడో జైలునుండి వదలివేసింది. కాని * బా” జబ్బుగా 
ఉండటంవల్ల ఆమె సేవచేయుటకు నన్ను అఆగాఖాను 
మహలులో ఉండనియ్యవలసిందని నేను (ప్రభుత్వాన్ని కోరితిని, 
(పభుత్వం అందులకు ఒప్పుకొన్నది. కాని ఇప్పుడు అక్కడ 
నా అవసరంలేదు. “బా” నుండి విధాత వేరుచేస్తే చేశాడు 
శాని యిప్పుడు * బాపు 'నుండికూడ నన్ను వేరుచేస్తాజేమో 
అన్నభయం నన్ను పట్టుకొన్న ది. అది తలచుకొని చేను 
దూఃఖపడసాగితిని, బకరోజుర్మాతి నిదలో ఉలిక్కి ఉలికిపడి 
చేవసాగితిని. ఒకటి లెండుసారులు సుళీలాబవాన్‌, * బాపు’ 
నా మంచమువద్దకువచ్చి జోకొట్టి నన్ను నిదపుచ్చి నారు, 
ఆ మరునాడు “చాపు” మౌానదినం. ఆయన బాలా 
(పొద్దున్నే, అనగా నాలుగు గంటలే నాకొక ఉ త్తం (వాసి 
పెట్టినాడు... 


చిరంజీవి మనూ. . 

నీవు ర్యాతి సరిగా న్మిదపోలేదు. నిన్ను, (పభావతిని 
(జయ్యపకాశ నారాయణ. భార్య) యిక్కడ ఉంచుకొనే వివ 
యంలో పెద్ద ఉత్తరం ఒకటి (ప్రభుత్వానికి నిన్న పనన మైతే 


9 


(వాశాను. కాని, తర్వాత పరిపరి ఆలోచనలతో రాతి నాకు 
నిద్రపట్టలేదు. చివరకు నాకు దారి కనిపించింది. మిమ్ముల 
నిద్దరిని నా దగ్గర ఉంచమని చేను కోరలేదు. అట్లు కోరిన 
యిది జై లెట్లవ్రతుంది ! మనము వియోగమును సహింపవల 
నించే, నీవు బుద్ధిమంతురాలిని. దుఃఖమును మరచిపో. ముందు 
ముందు నీను నొప్పకార్యములు చేయవలసి ఉంది, దుఃఖంచుట' 
చమూనవలసింది, సంతోవంతో ఉండు. బయటకుపోయి నేర్ష 
కలిగింది నేర్చుకో, సీన్స చేసిన సేవ నీకు సర్వావస్థలలో 
కల్యాణ్యపదమగుగాక ! సీ చింత నా శెప్పుడు ఉంటుంది. 
నీవంటి దానవు నీవే. అమాయకురాలను. సరళస్వభావవు. 
పరోపకారిణివి. సేవనే నీ ధర్శం గావించుకొన్నాను. కాని 
సీవిప్పటికిని చదునురానిదానివే. మూస్టరాలివి కూడా. 
చదువురానిదానవుగానే ఉంశే తర్వాత పశ్చాత్తాప పడవలసి 
వస్తుంది. జీవించి ఉంచే నేను కూడ అందుకు పశ్చాత్తాప 
పడవలసి ఉంటుంది. నీను లేకపోతే నాకు బాగుండదు. 
కాసి, నిన్ను నాదగ్గర ఉంచుకొనుటా బాగుండదు... చానిలో 
చోవముంది. అట్లుంచుకొనుటే సూహామంటారు. నీవు 
రాజకోట పోవలెనని. నా శిప్పుడనిపిస్తున్నది. అక్కడ 
నారాయణదాసు సత్సాంగత్యము నీకు లభించగలదు. 
(నారాయణదాసు గాంధి. రాజకోట రాష్ట్రీ!యశాల,) 


10 


అక్కడ నీవు పనికివచ్చే కళల నేర్చుకోగలవు. సంగీతమైలే 
తప్పకుండా నేర్షగలను. నేర్వటానికి ఏలెన మిగతా వాటి 
నన్నిటిని నేర్వవలసింది. కనీసం ఒక్క సంవత్సరమైన నీవు 
రాజకోటలో ఉంళు బుద్ధిమంతురాలివి కాగలవు, తర్వాత 
కరాచీ వెళ్లు ఇంశెక్కడితైనా వెళ్లు (కరాచీలో మా 
సాొయనగారుండిరి. చాపు దగ్గరకు వచ్చేముందు చే నాయన 
వద్దనే ఉంటిని) కరాచీలో గురుదయాల్‌ మల్లిక్‌ ఉన్నాడు. 
కాని ఆయనకూడ యిప్పుడక్క-డ ఉండియుండడు. అందుచేత 
అక్కడ వట్టి చదువే... అదికూడ పసికివచ్చేది కాదు... నీకు 
లభించగలదు. ఎక్కువమంది ఆడపిల్లలతో కలిసి ఉండటం 
కూడా మంచిది. రాజకోటలో నీకు దొరికేది ఇంకెక్కడా 
' దొరకదు. మౌన (వతం పూర్థి అయినతర్వాత యింకా 
చెప్పుతాను. నీ తల్లిని నేనేగదాః ఇంత అర్థం చేసుకో 
గలిగితే బాలు. 


ఆగాఖాను మవాలు | 


ఇ ఉల 
వూన్వా 27-2-1944. బాపు ఆశీస్సులు. 


ఈ ఉత్తరాన్ని నీవు జాగ త్తగా ఉంచుళోవలసింది, 

కాని నా సౌభాగ్యంవల్ల చేను “చాపు” నుండి వేరు 
వేయబడలేదు. “బాపు” తోనే జేనుకూడ ఆగాఖాను 
మువాలునుండి బయటకు వవ్చానుం . 


౦. “బాప్పి తల్లి అయినాడు 

ఇక “చా” పోయినరోజునుండి పధ్నాలుగు లేశ 
పదిహేచేండ్ల తనబిడ్డను “చాపు” తల్లిలాగ చూసుకొనుట 
మొదలు పెట్టినాడు. ఈ వయస్సుపిల్ల తన తల్లిదగ్గరచే ఉండ. 
గోరుతుంది. ఒకవేళ అంతకుపూర్వంనుండి తల్లి వద్దనే ఉండి. 
యున్నచో ఈ వయస్సులో తల్లికి మరింత "సన్నిహితురాలు. 
కాగోరుతుంది. అందువల్ల “బాపు” నన్ను తనదగ్గరే. 
ఉంచుకొన మొదలు పెట్టినాడు. నా స్నాన పానాదులు,. 
వస్త్రధారణ, అహారవిహారములు, విద్యాభ్యాసం, ఆరోగ్యం, 
చివరకు [పతివారం నా తలంటు విషయం కూడ ఆయన శ్రద్ధ 
నహించటం మొదలు పెట్టినాడు. తుదివరకు (శద్ధతీసుకాం: 
టూనే ఉన్నాడు. 


“చాపు” నోఆఖాలీ వెళ్ళినపుడు కాశియవాడులోని. 
“మహువే” అన్నచోట నేను ఉన్నాను, ఆయననద్ద ఉండ. 
గోరుచున్నానని ఉత్తరం (వ్రాశాను. తంతి (శలి గ్రాము. 
పంవీ నన్ను పీలిపించుకొన్నాడు. చాపు! దగ్గరకు వెళ్ళీ 
నప్పుడు చేను చీరకట్టుకొని ఉంటిని. తలమోద ఏమో లేకుండా 
తిరిగే అలవాశుతే నాకులేదు. కాని “చాపు’ను చూచుట 
తోడనే నేను నమస్కరించగా నాతలమిోది ముసుగు జారి 


14 
“పోయింది. ఆసంగతి నాకుతట్టనే లేదు. చేను తల వంచగానే 
ఆయన నా చెవి పట్టుకొని...“ వం వణ్చ్బావా * అని 
((వేమతో అన్నాడు. కాన్సి తర్వాత రాత్రి (19-12-46 
గురువారం, (శీరామపుర్‌ ) *“ ఛాపు” నాతో...“ గుజరాతీ 
పద్ధతిని చీర కట్టుకొనుట మోటారులలో తిరుగునట్టి తూగు 
టుయ్యెలలో ఊగునట్టి "సీశాసీలకు (సేతుల భార్యలకు) సరి 
పోతుంది. గుజరాతీ పద్ధతిని చీరకట్టుకొని నెత్తివూద ముసుగు 
' ఉంచుకొనకపోలే అది కండ్ల తో చూడలేనంత అసవ్యాంగా 
ఉంటుంది. నీవు గుజరాతీ పద్ధతిని చీర కట్టుకొనదలచుకొం కే 
“బా” వచె పాత పద్ధతినిపోయే తదితర గుజరాతీ గ్ర్రీలనలె 
కట్టుకొనవలనింది. వారి నెత్తిమోాది ముసుగు ఎప్పుడూ జారి 
'పోయేదికాదు. ఒకవేళ జారిపోయినా తతుణం సర్దుకొచే 
వారు. అంత జాగ త్తగా నీను ఉండాలి. ”(“ బాపు” ఇంత 
/చెప్పినప్పటికి ఆ విధంగా ఆయన ఎందుకు వెప్పుతున్నాడో 
నాకు తోచనే లేదు) అసి మరల చెప్పసాగినాడు “చీర 
కట్టుకొనుటలో “చా” మొదలగు యితర (స్ర్రీలంత జాగ త్తగా 
నీవు ఉండజాలవని చే నెరుగుదును, అందుచేత సీకు ఇక్కడ 
ఉండాలని ఉంకు ఆగాఖాను వుహాలులో ఉన్నట్లుగా పంజాబీ 
పద్ధతిని దుస్తులు ధరించవలసింది. ఆ వేవంలోకూడా తల 
మాద నమిాలేకుండా ఉండుట మంచిదై తేకాదు. కాసి సీవంటి 


18 


పిల్లకు ఆ దుస్తులలో తలమాద వమోలేకుండా ఉండటం, 
గుజరాతీపద్ధతిని చీర కట్టుకొని ముసుగు లేకుండా ఉండుటంత 
వికారంగా ఉండదు. చేను నీకు తల్లిని అయినాను గదా? 
అందుచేత అన్ని విషయాలు నీకు నేనే చెప్పవలసి ఉంటుంది. తల 
మోద ముసనుగులేకుండా ఎందుకు తిరుగుతాను ? ఈ కాలంలో 
జుట్టు పొడుగుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా స్ర్రీలందరూ 
కృ(తిముపు వెంటుకలుగల పొడుగుపాటి సవరాల పెట్టుకొం 
టున్నారు. మరి తలమోద ముసుగు ఉంళు అవి ఇతరులకు. 
ఎట్లా కొనబడగలను * సోదరీమణుల మధ్య ఉంటే మనిషిని. 
చేను. వారి పురోభివృద్ధికారకు నేనుకూడ కొంతపాటుపడి. 
నాను, పార్ళీ నీవలె కనబడవలెనని ఒకనాడు ' మేజోళ్లు, 
బూట్లు, పారీ (స్రీలు కట్టుకొచేటువంటి చీరలు ధరించుట 
“బా” కు నేర్పినవాడినే శీను. పాపం ! ఆవిడకు అటువంటి 
వంకు అభిలాపే. లేదు. భగవంతుడిచ్చిన జుట్టును అశ్ల్లే 
ఉంచుకొనుటలోనే సౌందర్యముంది. కృతిమపు జుట్టులో 
లేదు. ఈ రోజులలో ఫూల్‌దానో (ఫ్లవర్‌ వేన్‌ లో కూడ 
కాగితపు పువ్వులుంచుతున్నారు. ఆ కాగితపు పూలపక్క. 
సజమైన పువ్వుల ఉంచితే క న్నులకు నిజమైనవే బాగుంటాయి 
గదా * (ఈ మాటమోదనుండే ఒక్కసారిగా * బాపు” 
అధ్యాత్చిక వీషయం ఎత్తుకాన్నాడు సోదరీమణులు ఇంత 


[ూ (0 


14 


కృతిమ జీవితాసికి అలవాటు పడినందువల్ల నే వారు అత్యా 
వారములకు గురి అవుతున్నారు. ఈ విషయంలో నాకు 
ఎంతమాత్రం సంబేవాంలేదు. కృతిమములై న ముత్యాలు, 
వ(జాల్కు కొద్దికాలం (ప్రకాశించి తర్వాత నల్ల బడి వోగలన్రం 
కృ్మృతిమపు వస్తువుల ధరించుట అలవాటగుటవల్ల వారి 
జీవితాలుకూడా కృ్రిమములై పోయినవి. బావ్యూ వేషం 
కృతిమ మైనవారి హృదయం మంచిగా ఉండునని నే నెన్నటికిని 
అంగీకరింపజూలను. అందువల్ల నే సోదరీమణులు చేడు అధః 
పతితలై పోవుచున్నారు. నాశనము చేయబడుచున్నారు, నేడు 
వారి చేతులకు ఆయుధాలిచ్చినను వారు దుండగీండను ఎదు 
ర్కొ-నజాలరు. అట్టిచో నిరాయుధులుగ నున్న వారు తము జ బలా 
త్కారం చేశే కస్ట ఎట్లు [పతిఘటించ గల్లుదురు 1 సీత శరీర 
బలమెంత * ఆవిడవద్ద అలుల రావణుసివంటి 
బలవంతుడు తలచుకొన్నచో ఆవిడను ఒక్క (వేలితో నలిపి 
"వేసెడివాడు. కాని ఆవిడను తాకనైనా తాక లేకపోయాడు. 
దీనికి కారణం ? (ప్రబలమైన "సీత పవ్మిత్రతయే ! అట్టి పవిత్రత 
'నేడెక్క_డుంది * బలాత్కారం చేస్టే నేడు వస్త్రీయెనా లొంగి 
బోతుంది. ఇక్కడ అట్టి సంగతులెన్నో జరిగినవి. * లోబడక 
పోతే చంవీ వేస్తాము ” అని దుండగీండ్రు అనగానే చాలామంది 
సోదరీమణులు వావునకు భయపడి లొంగిపోయారు. అందుచేత 


15 


రామాయణంలో వర్ణించబడిన వీతారాములు నిజంగా ఒకప్పూ 
డున్నారా యని మనం సం బేహించినప్పటికిని, వారిని కవి 
సృష్టిగా ఎంచినప్పటికిని ఆ సృ ఎంత ఉదా త్తమైనదో 
మాడు! ఎంత భవ్యమైనదో చూడు! దానిని ఆచరణలో 
"పెట్టవచ్చును. నిజంగా నీత ప్మాత సోదరీమణులంతా అర్థం 
"ేసుకోవలసినటువంటిది. ” (కృతిమపు జుట్టు, నగలు, బట్టలు 
మున్న గువాటితో (ప్రారంభించి “చాపు” 'నన్ను ఎక్కడికి 
శీసుకొనిపోయాడు €)' తిరిగి మొదలు చెట్టినాడు...“ మరి 
గోళ్ళకు, పెదవులకు రంగువేనుకొచే “ ఫేష౯్‌ ” విషయం ఏమి 
ఇెప్పను ?” చేను నవి.“ బాపూజీ ! వాటి జేర్లను చేర్చు 
శానమంు నేర్చుకొచేదానిని. చెదనులకు రంగు వేసుకాచే 
దాసిని "* లిప్‌స్టిక్‌ ' అంటారు. కాని గోళ్లకు వెసుకానే 
దానిని వమంటారో నాకు తెలియదు,” అని అన్నాను. 
అంత * బాపు“ అవును! అవును! పాపం! ఈ కాలపు 
సోదరీమణులు | లిప్‌స్టి క్‌” తో పెదవులకు రంగు వేసుకుం 
టారు, గోళ్ల కుకూడ రంగు వేసుకుంటారు. కాని, వారు ఎంత 
బలహీనులై పోతున్నారో, ఎంత పాలిపోతున్నారో చూసు 
కొనటానికి వారికి తీరుబడిలేదు. పాతకాలపు స్ర్రీలలో ఎంత 
ర క్ర్షముం'డేది ! వారి ముఖములు గోళ్లు సహజంగానే .ఎర్రగా 
ఉం'జేవి, మనం ఫాశ్చాత్యులను (గ్రుడ్డిగా అనుకరిస్తున్నాము. 


i6 


ఈ విషయంలో ' సోదరీమణులు సోదరులు కూడ దోషులే. 
"కాసి (స్ర్రీలను మాతం తమించటానికి ఏలు లేదు. పాశ్చా 
త్యులనుండి (క్రమశితుణు, సభ్యత, మర్యాద వినయము, 
నియమితత్వము (నిగ్రహము, కార్యోత్సాహము, కార్య 
తత్పరత, క్రొత్త విషయముల  చేర్చుకొనుటయండాస క్రి, 
కలుపుగోలు తనము మున్నగు విషయాలు నేర్చుకోవలనినవి 
ఎన్ని ఉన్నాయి! కాని మనమైతే వాటినన్నిటిని వదలివేసి 
“ చవుడర్‌ ’ వేసుకొనే ఫేవకా తీసుకొన్నాము ! అందుకనే 
భారత దేశానికి స్వరాజ్యం, సురాజ్యం సోదరీమణు బే 
తీసుకొని రాగలరని నేను నెత్తిని నోరుపెట్టుకొని అరచి వెప్పు 
తున్నాను. గృహిణి లేనిదే గృహవ్యవస్థ ఎట్లు పూ ర్తికాదో 
అట్లీ సోదరీమణులు పాల్గొనసిబే దేశ వ్యవస్థకూడ పూ ర్తికాజూల 
దని నా నమ్మకము. సోదరీమణులు పవిత్రురాం్యడ్రయినప్పూటే 
అది సంపూ _ర్టీ అవుతుంది. పవిత్ర శ బానికి నా అర్థం ఏమిటో 
నీవ్సు 'తెలిసికొనగలవా * తన్ను పవ్శితురాలుగ చెప్పుకొనే 
ఆమెయందు అన్ని గుణాలు ఉండాలి, ఆ గుణాలన్నిటి వర్ణన 
“ పవిత్ర” శబ్బ్దములో ఉన్న మూడు అతరములలో ఇమిడి 
ఉంది. మనలో వివేకముంశునే మనకు పవిత్రత రాగలదు. 
"ఘోషా పద్ధతికి నేను విరోధినే. శాని మర్యాద మూత్ర 
ముండవలసిండే చాహ్యాంతరములలో స్వచ్చత ఉంయేనే 


17 


పవిత్రత ఉంటుంది. మంచి పనితనమున్నప్పుజే పవిత్రత 
లభించగలదు. సత్యనిరతి ఉన్న ప్పుజే పవిత్రత రాగలదు. 
దంభము, ఆడంబరము, నటన 'లేకుండినప్పు జే పి తత 
వాడసూపగలదు. ఆత్మగౌరవ  మున్నప్పుజే, సేవాసక్తి 
ఉన్నప్పుడే పవిత్రత లభించగలుగుతుంది. పవిత్ర శభానికి ఇట్టి 
అనర్థాలు ఎన్నో ఉన్నవి, ఎక్కడ పవిత్రత ఉందో అక్కడ 
ఈశ్వర సామైూత్కారము కలుగుతుందన్న మాటకుకూడ ఎట్టి 
సం బేవాం బేదు. సోదరీమణుల వద్ద ఈ ఒక్క అన్ర్రం ఉంశకేే 
వాలు, ఖద్దంతో పని ఉండదు. ఈశులు, బల్లెములు అవసరం 
ఉండన్ర, కాని లోహంతో చేయబడిన ఆయుధాలను ఉప 
'యోగించుట  నేర్చుకొనటంకంకు పవిత్రత సంపాదించటం 
జూల కఠినమైన పని, సరిగా అర్థం చేసుకోగలిగితే బాల 
సులభమైన పనికూడ, 

“ చీరకట్టుకొనే విషయం తీసికొని నేను సీకెంత గొప్ప 
పాఠం నేర్పినానో మాడు! నీకు తల్లిని అయినానుగదా 
నేను? నీ తండిగాని, తాతగాని నీకు గురువులై నప్పటికిని 
తల్లి బాధ్యత నామాదనే ఉంది, బాధ్యత వహించినప్పుడు 
సరిగా నెరవేర్చ వలసే ఉంటుంది, ఈ వేళ నేనునేర్పిన పాఠం 
నీవు నీ జీవితంలో అలవరచుకోవలనింది. కాని చానికిముందు 
నేనుచెప్పిండి రేపు నీ * డైరీ? (దినచర్య (వ్రాసే పు స్తకం) లో 


18 


(వాసి నాకు భూసించవలసీంది. నేను చెప్పింది ఏ వెంత జీర్ణం 
చేసీకొన్నావో చానినుండి నేను (గహించగలను. _(ఆకోజు 
లలో చేను ప్రతిదినం డెరీ |వాసేదానిసి. “చాపు” డాసిని 
(పతిరోజు చూసి సంతకం చేసేవాడు.) 

“చాపు” నన్ను నిడలేపినప్పుడు రాత్రి పన్నెండున్నర 
గంటలైంది. అప్పటినుండి * బాపు” నాకు చెప్పుట ఫూర్చి 
అగునప్పటికి ఒంటిగంట పదిహేను సిమిపా లైంది, అందుక ఏ 
ఆయన...“ ఇక ఇప్పుడు నీవు నిదపో. నాకు స్నిదరాలేదు, 
అందుకని నిన్ను సిదలేవినాను, ఈ విల్ల బాధ్యత తీసికాసి 
సంక టస్థితిలో చిక్కుకొన్నానసి నాకసిపించి సన్ను స్మద 
'లేపినాను. ఇక నిద్రపో” అని అన్నాడు. 

ఈ నాతల్లి అట్టిది! అర్థరాత్రి సద లేపీ బుద్ధులు 
ఇప్పుచుండజేది నాకు! 
ఈశ్వరుడు. నానుండి ఈనాడు నా ముగ్దురతల్లుల 
ఫీసికొని పోయినాడు ! బోటాదకర్‌ అనే ఒక గుజరాతీ కవి 
తల్లీ సీవిధంగా కీ ర్రించినాడు, 

కడుపవిత్ర మైన గంగనీరై నను 
“హెచ్చుచుండ్యు తి వచ్చుచుండు, 
తల్లి పేను యెపుడు తరుగద్యు విరుగద్యు 
తల్లిసాటి యొండు ధరణీ గలదె + 


19 
నిజంగా పైపద్య పంక్తులు నాకు పూర్రిగా అను 
భవానికి వచ్చినవి, నా ముగ్తురతల్లుల (నేనుకూడ వారివారి 
జీవితాలలోని ఆఖరి ఘడియల వరకు ఎంతమాత్రం తగ్గలేదు 1 


౩. గీతాగురువు 


నోఆఖాలీలో అంత పనిలో ఉండికూడ “దాపు” 
(వతిదినం నాకు గీత చెప్పుటకు కనీసం పదినిమిషాలైెనా 
తీరుబడి చేనుకొచేవాడు. 

ఆగాఖాను మహాలులో * బాపు నుండి అంకగణితం, 
బీజగణితం, భూమితి, భూగోళం, ఇతివోసం, విజ్ఞానశాస్త్రం, 
సంస్కృతం మున్నగునవి నేర్చుకొనే సౌభాగ్యం నాకు 
గల్లింది. కాని ఆయన స్వయంగా నాకెప్పుడు ఇంగ్లీషుమా త్రం 
చెప్పలేదు. దానిని ఇతరులు చెప్పేవారు, పూజ్యురాలగు 
కస్తూరిబా జబ్బుమూలాన, తగినంత తీరుబడి లేనందువల్ల 
పె విషయాలు నాకు బోధించటం ఒక దానిత'రాషత ఇంకొకటి 
“చాపు” మాని వేయవలసివచ్చింది. కాని తుదివరకు కూడ 
సంస్కృతం చెప్పటం వూతం ఆయన వదలలేదు, అంకేే 
నా జీవితంలో నాకు గీతను బోధించుట “బాపు మే 
మొదలు పెట్టినాడు. బ్రితరవిషయాలను ప్యారీలాల్‌ గారు, 
సుశీలాబహన్‌, డాక్టర్‌ గిల్లరు మున్నగు తదితరులు... బాపు 


20 


వద్ద నాతోపాటు ఉంజే సోదర సోదరీమణులు... చెప్పసాగిరి, 
కాని “ మనూకు గీతను నేనే బోధిసాను ” అని ఆఖరి వరకు 
“బాపు "యే నాకు గీతను చెప్పెడివాడు. బడిలో చదువుతున్న 
ప్పుడు, , తర్వాతకూడ _ ఇతరవిషయముల _ బోధించుటకు 
నాకనేకమంది గురువులైనారు. కాసి నాకు గీతాగురును 
“బాపు” ఒక్కటేనని గట్టిగాచెప్పగలను. ఆ విషయంలో 
కూడ నే నితరలనుండి కొద్దో» గొప్పో సహాయం తీసికొని 
ఉండవచ్చును. 


ఆగాఖాను మవాలులో గీతా శ్లోకములలోని వ బముల 
సరిగా ఉచ్చరించుటకు మాత్రమే నేర్చుకొన్నాను. నేను 
నోఆఖాలీ చేరినతర్వాత * బాపు” నన్ను ఒక్కరోజే సెలవు 
తీసికొన నిచ్చినాడు. "రండవరోజున _ో నీన్ర నాదగ్గరకువచ్చి 
ఇరవై నాలుగు గంటలైంది, అంశే పాత కాపువై పోయావన్న 
మాట, సశే నీ గీతాభ్యాసం ఎంతవరకు వచ్చిందో చెప్పు, 
ఇక్కడ నీన్ర నాపని చేయటమే. కాక చదువుకొనవలనీ 
ఉంటుందికూడ్క ” అని అన్నాడు. అప్పుడు నేను. జైలు 
నుండి విడుదల అయిన తరాష్టత గీతను నాఅంతట నేనే అప్పు 
డప్పుడు చదువుకొనే దానిని, కాని ఉచ్చారణ వాగు చేసు 
కొచేందుకు గాని, గీతార్థమును శెలిసికొ చేందుకు గాని ఎవ్వరిని 
గురువుగా చేసికోలేదు, ఎందుకంట ఇతరవిషయాల చేర్చుటకు 


4] 


గురువులు వవ్వరైనా, ఎంత మందైనా నా కభ్యంతరం లేదు. 
కాని గీతా గురువుగా మోరుతప్ప ఇంశెవ్షరు నాకుండరాదని 
నా కోరిక. అందుకని నాఅంతట నేనే వచ్చిరానట్టి ఉచ్చార 
ణతో శ్లోకాల చదువుతూ. తెలిసినంతవరకు అర్థం (గ్రహిం 
చుతూ పోయానుగాని ఇతరుల సహాయంతో ముందుకుసాగి 
పోవటానికి [పయత్నించలేదు, ” అని జవాబు చెప్పినాను. 
దానికి * బాపు” దూఖతుడై.“నీ ఈ ఇచ్చలో అర్థం లేని 
మోహముంది. మంచివిషయం నేర్చుకొనుటకు వేలకొలదియే 
కాదు లతలాది. గురువు లెందుకుండగూడదు * ఉండిన 
నష్టమేముంది * చిన్న పిల్ల వాడినుండికూడ మనమెందుకు 
నేర్పుకోరాదు మంచిడి 'నేర్చుకానుటలో సిగ్గెందుకు రి 
f మేలుకొన్నప్పుటే తెల్లవారిందనుకొను స్ట మన్న ' సామెత 
(పకారం నేటినుండి గీతాపఠనం 'మొదలు పెట్టు. ఉచ్చారణ 
విషయంలో (శమపడ వలసినదంత లేదు. నీకింత వరకు గీతార్థ 
మును బోధించనందులకు నాకు కష్టముగా ఉంది. ఇక నీను 
(పతిరోజూ అయిదు గీతాళ్లో కములు (వాయవలసి ఉంటుంది, 
(నేను (పతిదినం శ్లోకములు (వాసేదానిని. ఎంతపనిలోఉన్నా 
పళీ “చాపు” వాటినిచూస్కి తప్పులుదిద్ది సంతకము 
చేసేవాడు) నీను (వాసే శ్లోకములకు పదచ్ళేదము, అర్థము 
వేరువేరుగా (వాయవలెను. గీతలోని మూడవ అధ్యాయము 


22 


యజ్ఞ మునుగురించి, గీతాభ్యాసముకూడ ఒక యజ్ఞమే. కాని 
యజ్ఞమనగా ఏమిటో నీకు కొంచెము చెప్పుతాను, ” అనీ ఈ 
విధంగా చెప్పినాడు * బాపు ”___ 


న యజ్ఞము చేయకుండా తిండి తినేవాడు దోంగసొమ్ము 
తింటున్నాడసని భగవానుడు చెప్పుచున్నాడు. ఇది వాల 
మహాత్వుముగల విషయము, దొంగ సొమ్ము పాదరసము వంటిది, 
శుద్ధి చేయని పాదరసము జీర్ణముకాదు. ఎవరై నాసశే అట్టి 
పాదరసము తిన్నచో అది ఆ తిన్నవారి (పత్యంగము నుండి 
బయటకు వస్తుంది. దొంగ సొమ్ము తింపే కూడ అచేగతి 
పట్టుతుంది. మనుష్యుడు యజ్ఞం చేయకుండా ఒక్క నిమివ 
మున్నను వాడు దొంగని స్పష్టమవుతుంది. యజ్ఞం నునమం 
దరం కూడా చేయవలసిందే. సాభాగ్యంవల్ల హృదయం 
సరిగా ఉన్న వాడికి యజ్ఞం చేయటం సుళువైన పసి. అతనికి 
ధనమవసరం లేదు. బుద్ది అవసరం లేదు. చదువు అవసరం 
లేదు. యజ్ఞ మంచే పరోపకారం. ఎవని యావక్ణవితం 
యజ్ఞంతో నిండి ఉంటుందో అట్టివాడు దొంగ సొమ్ము 
తినటం లేదని చెప్పవచ్చు. _ కొద్దికొద్దిగా యజ్ఞం చేసేవాడు 
దొంగతనం కొంచం తక్కువగా ce నవాడన వచ్చును. 
ఈ దృష్టితో చూస్తే మనమంతా కొద్దిగనో గొప్పగనో 
దొంగతనం చేస్తూనే ఉన్నాము. స్వార్థం ప ఫూ ర్రిగావదలి 


28 
నప్పుజే పూర్ణ తుం అయిందని చెప్పవచ్చు. లక వదలుట 
అనగా నేను, నాది” అన్నదానిని వదలుటన్న మాట. 
“ ఇతడు నా సోదరుడు _వాడు పరాయివాడు, ఇది నా సోదరి, 
ఆమ్మ. పరాయిది ఇట్టి భావము హృదయంలో ఉండచేరాదు. 
తన సర్వస్వం భగవంతునికి అర్పణ చేయగల్లినవాణజే అట్లు 
చేయగలడు. సేవచేసేవాడు భగవంతుని మధ్య పెట్టుకొని 
అతని సేవకుడుగనే అన్ని పనులు చేయును. సేవాభావము 
తోనే అతను అంతాచేయును. అట్టి మనిషి సర్వదా సుఖగా 
ఉండును. ఎప్పుడు శాంతుడుగానే ఉండును. అతనికి 
సుఖదుఃఖములు రెండును సమానములు.  అతిడు తన శరీర 
మును, మనస్నును, బుద్దిని తనదగ్గర ఉన్న దాసనంతా 
పరమార్థముకొరశే వినియోగించును. నిజమైన అట్టి యజ్ఞం 
మనమంతా వేయలేము. లోకాసనికంతకూ సేవ చేయాలన్న 
భావం మనకున్న "చో అప్పుడు లోకానికంతకు సేవగా వెక్కు 
మంది 'చేయగల్లిన పని ఏదన్న (పశ్నపుట్టును. దానికి జవాబు 
ఆలోచించి జే._లోక ప్రయస్కరమైంది అందరు చేయగలి 
గింది పనులలో ముఖ్యమైంది నూలు వడకుటయీ అని 
తేలును, పరమార్థ దృష్టితో అసంఖ్యాకులు ఈ పనిని 
జేయగలుగుదురు. అందుకని ఈ [శమ లోకకల్యాణము 
కారకు చేయబడిందని, దాని వల్ల అనేకమంది వీదవారలకు 


24 


తిండి దొరకుతుందని చెప్పవచ్చును, (గుడ్డి వాళ్లుకూడ ఈ 
పనిని చేయవచ్చును. (పతిబారతో పాటు రామనామం 
కూడ జోడింప వచ్చును. 

“ నీకు గీతార్థమును ఈ రీతిగా నేను బోధించకోశ్తాను. 
వ్యాకరణ దృన్ట్రీతోచేకాదు. ఇది ఒక ఉదాహరణగా ఇచ్చాను, 
యజ్ఞం రోకు. సరియైన అర్థం చెప్పీ నాను, యడమ నూలు 
వడకట ___. నూలువడకుటయే యజ్ఞం.” 


౪. నిజమైన విద్య ఏది? 


క్రిందటి (ప్రకరణంలో తెలిపిన పద్ధతిని పూజ్యుడగు 
“చాపు” నాకు చదువు చెప్పుచుంజేవాడు. అయినప్పటికీస 
అప్పుడప్పుడు నేను...“ మిరు. నాచదువు ఇడగొట్టినారు. 
(చదువుకొంటున్న నన్ను కరాచీనుండి * బాపు” తన దగ్గరకు 
వీలిపించుళొన్నాడుు నేను పరీకులకు కూర్చొసి ఉండ 
వలసింది” అని అనేదానిని ఈ నాటి నా సోదరీమణులవళలె 
ఆ రోజులలో నాకుకూడ “డిగిలన్న మోహముంటబేది. 
ఈశ్వరునకు నాయందు దయపుట్టి నన్నా మోవామునుండి 
బయట పడవేశాడు. నా పరమగురువు నాకు నేర్పిన పాఠం 
శ్వా ఎంబ, "లేక లండనులో దొరకు పెద్ద పెద్ద డ్న్‌గీల 
వల్ల me లభించదని, దానివల్ల నా జన్నసాపల్య మైనదని 


45 


"నే నిప్పుడు చెప్పినచో ఎవ్వరు నన్న వివేకినిగా తలంపకుందురు 
గాక! నాక టి ఉత్కృష్టమైన అవకాశం దొరికింది. కాని 
నాకీ బుద్ది ఈనాడు నచ్చింది. ఆ నాడు నేను “చాపు త్రో 
'పదే పదే “మిరు సన్ను బడిలో చదువుకో నియ్యలేదు ” 
అని అనుచుంజేదానను, దానికి జవాబుగా * బాపు” 
వ నాకై తే క్‌కు విద్యా బుద్ధులు రండూ చెప్పవలసి ఉంది. 
'నిన్నుబడి చదునులోనదలి'తే అబెట్లు కుదిశేడి*” అని అనే 
వాడు. నేను (పళ్ళు త్తరంగా__“ మహాదేను కాకా (మహో 
జేవ్రు దేశాయి) ఇంత చదివిన వాడగుట వల్లనే మోకు కార్యదర్శి 
"కాగలిగినొడు. డిగ్రీల సంపాదించుట వల్లనేగదా ఆయన 
ముందుకు రాగలిగింది * గొప్పవాడెంది,” అని అనేదానను, 
ఈ బాక్టు విగ.“ ఎంతగొప్పో అంత బూటకము ! ఇకముందు 
నీవు “డికి బదులు “ఉపాధి” శబ్దమును ఉపయోగించు. 
“ఉపాధి ముమ్మాటికిసి ఉపాధియే (చింత, కపటము). బారిష్టరు 
“అయినందుకు ఈ నాటికి కూడ నేను పశ్చాత్తాప పడు 
'తుంటాను. సజం అడిగితే నేను * బారిష్టరు” నన్నమాట 
నాకు తలంపున కె నా రాదు. అందుకని, చేను నా అనుభవం 
మాడ ఆధారపడే ఇతరులను ఉపాధులనుండి రథశీంచటానికి 
గపయత్ని స్తున్నాను. భావ లెన్నియైనా 'నేర్వవలసింటే. “కాని 
ఈ నాటి విశ్వవిద్యాలయాలలో ని విద్యార్థులు (గుడ్డిగా 


26 


వచల్లెవేయటం, వట్టి డిగీలకొరకు ఆరోగ్యాన్ని నాశనం చేసి 
కొనటం నాకు బాధ కలిగిస్తుంది. మనకిప్పుడవసరం స్‌ర్సాణ 
కార్యక్రమం, (గామాలలో ఎంతో పని పడిఉంది. చదువు 
లలో విద్యార్థులు ఎంత కాలం గడపుతున్నారో అంతకాలం 
నిర్మాణ 'కార్య[కమానికి ఇస్తే 'జేశం యొక్క. రూపుేఖలే 
నూరి పోగలవు, జ్ఞానంకొరకు చదువై కే... ఆది చేరు మాట, 
అప్పుడు జ్ఞానంకొరకు చదువు... చదువృకొనుటకు os 
అన్నది మంతం కాగలదు. కాసి నేడు, పరీత కొరకు 
చదువు-చదువుకొరకు పరీక్ష అన్నదే నలువైపుల కన్సట్టు 
చున్నది. చాని తర్వాత ఆ జ్ఞానం డబ్బు సంపాదన కొరకు 
ఉపయోగించ బడుతున్న ది. కొందరు డాక్టరులు అవృతున్నా ర. 
కొందరు వకీళ్లు, మరికొందరు. ఇంజనీర్లు. పరీతుగుటతోడశే 
నాకరీకోసం వెతుకులాట మొదలు. నాకరీ అంశ కష్టపడి 
పనిచేసి చేసి చావవలసించే, జీతం కడుపుకెనా సరిపోదు! 
పరిశీలించి భూస్తే మన చదువులకంతా ధ్యేయం ఒక్క-కే. 
మంచి నౌకరీ ఎట్లు దొరకుతుండా అని. ఇది అందరి పట్ల. 
సరికాక పోవచ్చు. నలుబది కోట్ల (పజలలో అందరూ 
ఇదే చేస్తున్నారనికాద్కు నేను చెప్పేదాసికర్ణం.  కాస్కి 
చేటి చదువులకు లత్యుం మాత్రం ముమా ఇక దే. కాలేజీ. 
చదువు తర్వాతనే "సేవ చేయగలమనుకొనటం మతం 


27 


వట్టి (భమ. మనిపీ ఏ స్థితిలోనై నా సేవ చేయగలడు. 
ఇతరుల సేవ చేయకుండా ఏ ఉపాయం చేతనైనా 
తప్పించు కొనుటకు వీలు లేనన్ని శక్తులను ఈశ్వరుడు మనిషి 
కిచ్చినాడు. అట్లు గాకున్నచో మనిషి ఎంత భయంకరుడు ! 
అప్పటికిసి ఉన్న పసి తవ్పీంచు కొనుటకు ఏదో ఒక వంక 
వెతుకుకోగలడు. ఒకడు తన ధనంతో సేవ చేసే ఆరోగ్య 
వంతుడైన ఇంకొకడు తన శరీరంతోను, మరొకడు తన బుద్ది 
తోను శే సేవచేస్తూ ఉంటాడు. కన్ను, కాలు, నోరు, చెవి ప) 
అన్ని అంగములు సేవకు ఉపయోగించుతాయి. దీనినై తే 
నేనొక ఉదావారణగా ఇచ్చాను, అందుచేత మన దగ్గర 
ఉన్న శ క్తుల నన్నింటిని భగవానున కర్పించ వలసిందే, అప్పుడే. 
మనకు పూర్తి “మార్కులు ’” దొరకగలవు. కోటి రూపా 
యలు ఇచ్చుటకు శ క్రిగలవాడు, కోటిలో సగమేయి స్టే 
అతనికి నూటికి 50 మార్కులే దొరుకును. కాని ఒక్క-పెస 
ఇచ్చుటకు శ క్రిగలవాడు ఆ ఒక్క పైసను ఇస్టే అతనికి: 
నూటికి నూరు మార్కులు లభించుతొాయి. 


: వవహారం శుద్ధంగా ఉండాలి, స్వార్ధంతో గాసి 
భయంతోగాని ఒకడు చేసేది సేవ అనబడజాలదు. భగవ 
చార్చణముగా చేసే చోట స్వార్థం ఉండనే ఉండజాలదు. 
“వీవచేసేవాడు ఈ విధంగా os దినం తన శ శక్తిని నృద్ది చేసుకుం 


28 


టాడు. అతను చేసే పయత్నాలను కూడ సేవాభావంతోనే 
చేస్తాడు. ఇట్లు సేవాపరాయణుడై నవాడి మూటలో, నవ్వులో, 
ఆటలో, పాటలో, తినుటలో, (తాగుటలో..._[పతిపసిలో 
“వీవాభావమే ఉంటుంది. అంళు అతని పనులన్నీ నిర్ణోమం 
గానే, ఉండగలవన్నమాట. అట్టి భక్తులకు ఈశ్వరుడు 
అవసరమైన శక్తులన్నీ (కసాదించుతాడు. ఈ (కింది శ్లోక నములా 
శుషయం “తెల్పుచున్నాయి. 


“ అనన్యాశ్చి నయనో మామ్‌ జనాః పర్యుపాసతే | 
"లేపాం నిత్యాభియుక్తానాం యోగ మేమం వహామ్యవామ్‌ ॥ 
మచ్చిత్తా మద్దత పాణాః బోభయ_న్లః పరస్పరమ్‌ | 

కథయ న్రక్చే మాం నిత్యం తువ్యున్తి చ రమన్తి చ॥ 
తేసాం సతతయుకానాం భజతాం (పీతివూర్వకకొ 1 
దదామి బుద్దియోగం తం యేన మాముపయా న్తితే ॥ * 


కం “జము వరు అనన్య ఛావంతో నాచింతన 
చేయుచు నన్ను భజింతురో, నిత్యం నాయందే రతులైయుం 
దురో అట్టివారి యోగతేమాల భారము నేను వహింతును. 
దీని భావం-ఫలమునందాశవీడి భగవంతుని పనిచేయమసి) 
నాయందు చిత్తము లీన మొనర్పువారు, నాయందే [ప్రాణము 
శలవారు.__బఒండొరులకు బోధించుకొనుచు, భజన చేయుచు 
సంతోషంతోను, ఆనందంతోను ఉందురు. ఈ విధంగా 


99 


నాయందే రమించువారికి నన్ను |వేముతో భజించు 
వారికి నేను జ్ఞాన మొసంగుదును. దాని వల్ల నన్నువారు 
పొందుదురు. 


“ఈ క్లోోకముల విషయం  కొంచమాలోచించు, 
అందులో ఆఖరి శ్లోకం వూల మహత్వం కలపి. దానిని తెలిసి. 
కొనుటకు పూర్ణ శ్రద్ధా భక్తులు అవసరం. చేను నీ మనస్సు. 
నకు పళ్ట్రేటట్లు చెప్పదలచుకొన్న దేమంయే భగవత్కార్య, 
ములు చేయుటలో డిగ్రీలు ఏమీ ఉపయోగపడవన్న సంగతే. 
బహుశ కాలేజీలలో చేరుటకు వలయు చదువు నీవు చదివి, 
ఉంశు ఇప్పుడు ఎక్కడ ఉండేదానిని * నావశమైే నేటి 
కా లేజీ విద్యార్థులను విద్యార్థినిలను దేశంలో రేగిన ఈ 
విజ్వేపాగ్నిని ఆర్పుటలో వినియోగిస్తాను. నిజంగా మన 
విద్యార్థుల హృదయాలనుండి డిగీల మోహమే పోతే. 
(పపంచ చిత్రపటములో ఒక చుక్కగా ఉన్న భారతదేశం 
మహాోాసాగరమంత పెద్దది, (పాముఖ్యతగలది అగుట చూడ 
గలను. * దుప్పటి స చూసుకొని కాళ్లు సాచు*మని 
ఒక లోకో క్రి ఉంది దాని అర్థం నివ క్రికొలది పనిచేయ 
మని, సుందరమైన -ఈః లోళో చ Te వ రిం 
చేది, చేశాలకుకూడ వర్తిస్తుంది. దో స్థితికి అనుగుణంగానే 
[ప్రజల ఆవారవ్యవహారాలు, కార్యక లా పాలు ఉండావీ.. 


ou 


(గుడ్డివాళ్లవలె మనం ఇంగ్లీషు వారిని అనుకరించి తే అధఃపతి 
తులమై పోతాము. హంస కాకివలె పోయిఉం కే చచ్చిపోయి 
ఉండేదికదా ! దానికి సహజమైన గతిని పోవుటవల్ల నే అది 
జయించింది. ఈ కథ నీకు తెలుసునుకదా? కథలు ఊరకే 
(పొద్దుపుచ్చటానికి కాదు. అమూల్యమైన ఉపదేశాలతో అవి 
నిండి ఉంటాయి. భారతదేశంలో అనేక చెడు ఆవారాలు 
ఉన్నాయి. అయినప్పటికిని అది తన పద్దతినే నడుస్తే కల్పనా 
తీత మైన ఉచ్చస్థానాన్ని పొందగలుగుతుంది. వలనన భారతీయ 
సంస్కృతి ఈడులేనిది. గీతను నీకు నేను బోధిస్తుంకే దాని 
నుండి [కా త్త (కె త్త అర్థాలు బయ లెడలు చుండ గలను, 
కాని నేటికి నీవు ఈ మాథ్రం జీర్ణం చేసికోగలిగితే చాలు, 
చేను చెప్పినదంతా [(వాసుకో,  (వాయటం వట్టి (వాయటమే 
కాగూడదు. గీతార్గం ఆచరణలో పెట్టటాని శే. నేడు చెప్పిన 
పాఠానికంతా గీతమే ఆధారం.” 

నా' చదువు చెడగొట్టినాడని “బాపును "నేను 
నిందించుటవల్ల నాకీ ఉపదేశమంతా వేయబడింది. ఆ 
అమూల్యోప దేశంయుక్క_ బుణమును నేను ఈనాడు తీర్చు 
కోలేను. ఇతరుల కోపాగ్నిని, విమర్శనలను దోషా 
రోపణలను, దయాళుడగు * చాపు ” మధువు(గోలినట్లు (గోలు 
చుండెడివాడుు  ఆయనముందర ఇష్టము వచ్చినట్లనటానికి 


81 


ఇమూాకు సాషతం త్యముం డేది, అయినప్పటికిని చిన్నతనంవల్ల 
అట్లని ఎంత అవివేకమైన పని చేశానో ఇప్పుడు నాకు తెలు 
స్తున్నది. నేనెంత నిర్భాగ్యురాలను ! కాని పుతుడు కుప్పుతు 
జెనప్పటికిని తల్లిమా(త్రం కుమాతే కాజాలదు గదా * 
అద్భుతమైన ఈ 'పాఠమును నాకు చెప్పుటలో ఆయన 
ఉదైేశ మేమో ఈశషరునికే తెలియాలి, ఆయన పనులనుండి 
కూడ నన్ను వదల్సి నాచేత డెరీ తప్పకుండా (నాయిం చేవాడు, 
* సంవత్సరం తర్వాత చేను పోదును” అన్న భావం ఆయన 
మనస్సులో లేదుగదా 1 తప్పకుండా ఆయనకట్టి ముందు 
చూసు ఉండి ఉండవలెను. అందుకనే ఈ డెరీ నాపట్ల 


“చాపు” మరణ శాసనమైంది. 


3* రెలుపెస్టెలో రండు అరలు 
మ వక. 


పూజ్యుడగు * బాపు. 1947వ సంవత్సరం, మార్చి 30 
తేదీన లార్డ్‌ మాంట్‌ బ్యాటన్‌ ను మొట్ట మొదటిసారి కలిసికొన 
టానికి వెళ్లు బోవుచుండెను. నోఆఖాలి, వీహారులలో శాంతీని 
చేకూర్చుటనే మహాయజ్ఞం (పారంభించిన తర్వాత ఇది 
మొదటి [పయాణము. విమానంమోద ఢిల్లీకి రావలసిందని 
రాజపతినిధి * బాపు "నకు సూచించాడు. కాని వాసు జ 


82 


‘ కోట్రకొలది (పజలు (ప్రయాణం చేయజాలని వాహనంలో" 
నేనెట్లు పోగలను ” అని విమానంలో పోవుటకు నిరాకరిం 
వాడు, “నా పనికి. శెలు వాలు నని చడానిమోదనేః 
పోవుటకు నిశ్చయించుకొన్నాడు. 


ఎండ తీ వంగా ఉండింది. దాన్ని భరించటం వాలా 
కష్టంగా ఉండింది. ఇరువదినాలుగు గంటల  [పయాణం, 
దానికి తోడు (ప్రతిస్టేవన్‌లో రాష్ట్రముయొక్క_ పరమవితను. 
దర్శనం చేసికొనుటకు వేలకొలది (ప్రజలు గుమిగూడెడివారు.. 
కాని * బాపు "నకు ఇవి ఒక కష్టాలా * ఆయనకు వాటి: 
ఆలోచనయీ లేదు. ఆయన నన్ను పిలిచి చెప్పసాగి నాడు... 
“చూడు! ఈ యజ్ఞంలో సి వొక్క-దానివే నావెంట ఆన్నాను. 
యజ్ఞంలో దిగినతర్వాాత ఢిల్లీకి చేను మొట్టమొదటిసారి వెళ్లు 
చున్నాను, నోఆఖాలీ వెళ్లేటప్పుడు---లఅక్కడ “నా విధిని 
నెరవేర్చనైనా నెరవేర్చాలి లేకపోతే మరణించనై నా 
మరణించాలి ” అని నిశ్చయించుకున్నాను, అందుకనే నా 
సవాచరుల నందరిని వేరువేరుగా పంపివేశాను, నిన్ను ఒక్క 
దాన్నే నా యజ్ఞంలో పాల్గొన నిచ్చాను. నోఆఖాలీకి వచ్చే 
ముందు అందరిని వదలి ఎట్లా వచ్చానో అశ 'దేవవకాళ్‌ , 
హునర్‌, (ఒక ముసల్మాను సోదరుడు) మృదులాబవాన్‌ 
మున్నగు తక్కినవారిని ' ఇక్కడనే వదలిపోవుచున్నాను... 


తిరి 

మృదులాబవాన్‌ ఇక్కడ నాతరఫున పని చూడగలదు. కాని 
నన్ను నేను వదలుటకు వీలులేదు. నేను నిన్ను వదలిపోవుట 
సేక్సు ఇష్టంగాకూడ ఉండదు. అందుకని నీవు నావెంట రావల 
సింది. పీత నంత తక్కు_వ సానూను తీసికో. మూడవ తరగతి 
శైలు పెస్టలలో ఎంత చిన్నది దొరికితే అంత చిన్నది తీసికో 
వలసింది. కాని జాగత్త. ఇది నీకు అగ్ని పరీకున్న సంగతి 
జ్ఞుపకముంచుకో,” 

సామాెతే చేను తక్కువలో తక్కువగా తీసీ 
కొన్నాను. రైలు పెను ఎన్ను కొనేటప్పుడు...“ (పతి 
సేవక్‌ లో దర్శనార్థం వచ్చే జన సమూహంవల్ల “చాపు 
నకు ఒక్క. ఘడియ కాలమైనా విశ్రాంతి ఉండదు. హారిజన 
నిధికొరకు * చాపు” చందాలు అడుగును. వచ్చే డబ్బును 
"నేను లెక్క_ పెట్టవలసి ఉంటుంది” అసి ఆలోచించి రెండు 
అరలున్న' ఒక సెట్లను వీనికాన్నా ను. ఒక అరలో సామాను 
పెట్టినాను. 'ఇండవచానిలో * చాపు ” కూర్చొనటానికి పడు 
కొనటానికి వర్చాట్లుచేశాను. 

ఢిల్లి పోయే రైలుబండి పాట్నానుండి ఈదయం తమ్మి 
డిన్నరగంటలకు బయలుగేరుతుంజేడి. “బాపు”, నేనూ 
తోొమ్మిదిగంటల కరువదిఅయిదు నిమిపాలకు సీ సనన్‌ చేరినాము, 
అక్కడ జనసమ ర్షం ఎక్కువగా ఉంది, అయినప్పటికి మేము 


థె 


84 


QQ 


సదుపయూగం చెసే మనిసి. అయిదు నిమిషాలలో ఆయన 
హారిజన నిధికి చందాలు వసూలు వేశాడు, సరిగా తొమి క్‌ 
దిన్నరకు బండి బయలు జేరింది. 


లు ఎక్కినాము. “చాపు” అయితే (పతి నిమిషాన్ని 


వేసవికాలంలో * బాపు” పదిగంటలకు భోజనం మేసే 
వాడు. అన్నీ సిద్ధం చవేయటాసికీ పెశ్పైయొక్క_ రెండవ అర 
లోనికి నేను వెళ్లాను, కొంతసేపు అయిన త రాత “చాపు” 
దగ్గరకు వచ్చాను. “బాపు” వదో (వాసుకుంటూ డఉండి 
నన్ను“ ఎక్కడికి వెళ్లావు ” అని అడిగినాడు. “ఇక్కడే 
భోజనం సిద్ధం చేస్తున్నాను ” అని అన్నాను. అప్పు 
డాయన కీటికీనుండి బయటకుచూస్తూ నన్నుకూడ చూడ 
మన్నాడు. నావల్ల వదో ఒక తప్పు అయిందని నా కనిపించ 
సాగింది. నేను బైటకుచూస్తే రై లుపె సెల కమ్మలు పట్టుకొని 
(వేశ్తాడుతున్న మనుష్యులెంతమందో కనబడినారు. మృదు 
వుగా నన్ను మందలించుతూ బాపు.“ ఈ కెండన అర 
"కావాలని నీవడిగినావా * అని నన్ను (పశ్నించాడు. 
“ అవును, ఇదే అరలో చేను పనిచేస్తూ ఉంచు గిన్నెలు 
తోమితే. స్టవ్రమోద పాలుకాస్తే మోకు కష్టమవుతుందని 
తలంచి రెండు అరలున్న చెను తీసుకొన్నాను,” అని 
జవాబిచ్చాను, 


లిర్‌ 


“బాపు” అన సాగినాకడు--ో ఎంత పటుత్వంలేని 
వాదన ! దీనినే (గుడ్డి పేమ అంటారు. నాకు కష్టం లేకుండా 
ఉండటానికి నన్ను విమానం ఉపయోగించమంశే నేను 
నిరాకరించినతర్వాత, (ప ల్యేక రైలుద్వారా రమ్మని నాకు 
చేయబడిన సూచన సంగతి నీవ్ర ఎరుగుదువు. ఒక (పత్యేక 
రైలు (స్పెషల్‌ మన్‌ ) నడవాలం శు ఎన్ని బండ్లు ఆగవలసి 
వస్తుంది ? ఎన్ని వేలు ఖర్చు అవుతాయి € దానిని నేనెట్లు 
సహించగలను ? నేనై లే మహాలోభిసి, నేడు నీవు నెండవ 
అర అడిగినావు. ఒక (పత్యేక రైలుపెళ్లై (సెలూన్‌) అడిగినా 
దొరికేది. కాని అట్లడుగుట మనకు ఒప్పుతుందా ? ెండవ 
అరను నీ వడగుట (పల్యేక రైలుపెళై నడుగుటతో సమానం, 
నాయందు నీకుగల అమిత(సేమవల్లనే ఇదంతా చేస్తున్నావని 
"నే నెరుగుదును. కాని నేనైతే నిన్ను ఉన్నత పథాలకు 
శతీసికొనపోవుటకు పాటుపడ గోరుతున్నాను. నిన్ను చెడ 
గొట్టుటకు కాదు.. నీవు కూడా ఈ సంగతి శెలిసికోవాలి. 
చేసట్లా చెప్పుతుంశే నీవు కంటినీరు కారుస్తున్నాను. నేను 
చెప్పుచున్నది అర్థ మనుతుంశు అట్లా కంటినీరు కార్చను. దీనికి 
('పాయశ్చి త్తంగా సామానంతా నీను ఈ అరలోనికి తీసికొని 
వచ్చి, వచ్చే స్రేషన్‌ లో నేసన్‌ మాస్ట్రరును నావద్దకు పిలుచు 
కాస్తా 


86 


నేనై లే గడగడ.. వణకుచుంటిని, సామాను తీసికొని 
వచ్చాను. కాని * బాపు ” విషయమై నాకు 'బెంగపట్టుకొన్నది. 
ఇక. నమి చేసాడో ? లది ఎట్లా పరిణమించుతుందో * అని. 
ఎందుకన్న ఇతరులవల్ల' జరిగిన ఇట్టి చిన్న తప్పులను తనవిగానే 
భావించుకొని వాటికొరకు “చాపు” ఉపనాసంచేయటం 
కద్దు. అదేవిధంగా దీనికొరకు ఒకటి శెండుపూటలు భోజనం 
మాోనివేస్తాడే ఉవరా! అట్లు ఉపవాసం చేస్తూకూడ చదువుట, 
(నాయుట, : నూలువడకుట, నాకు చదున్రుచెప్పుట, మట్టిని 
పట్టుగా వేసుకొనుట మొదలగు పనులన్నీ ఇంట్లోవలనే 
చెల్లోకూడ. “బాపు” చేస్తూ ఉండేవాడు. 


'తఖరికి స్టేమన్‌ వచ్చింది. “చాపు” స్లేవన్‌మాస్టరును 
విలిపిం చి.“ అ వీల్ల నా మనుమరాలు, Ss 
కల్లాకపటం లేనిది. నన్నింకా బహుశః సరిగా అర్థం చేనీకో 
్‌ అందుచేత రెండు" అరలున్న పెళ్లై ట్ర తీసికొన్నది. ఇందులో 
దీనితప్పు లేదు. తప్పు నాదే. వదో కొంతలోవ ౦ నా శిక్షణలో 
ఉండి ఉండాలి. దానికి (ప్రాయశ్చిత్త తం మేమిద్దరం చేసుకోవలసి 
ఉందీ. మేము రెండవ అరను ఖ్‌ 1. రైలు పెక్పైల 
కము, జృలపట్టుకొని (వేశ్రాజే వారికొరకు దానిని అం 
చండి అప్పుడే నాకు దుఃఖోపశమనం కాగలదు” అని. 
చెప్ప నాడు, ! 


87 

సేషన్‌ మాస్లరు వాలా (పార్లించినాడు. కాని వమస్న్నా 

లు లు థి 
వినే మసిషూ * చాపు” చేవన్‌మాసరు పెబుల పటుకొని 

లు లు ౬ లు 

(వేశ్తాడుతున్న వారికొరకు వేశేసెటులు _వేయిస్తాననికూడ 
అన్నాడు. దానికి “బాపు'__“సశే. వేరేపెస్టైలుతప్ప 
కుండా తగిలించండి. కాని ఈ అరనుకూడా ఉపయోగిం 
చండి, ఇఏి మాకు అవసరంలేదు. దాసిస్‌ మేము ఉపయో 
గించటం హింస, దొరికే ' సదుపాయాలను దుర్వినియోగం 
వేయించి మోరు ఈ ప్‌ ల్లిను పాడుచేయదలచుకొన్నారా * 
అసి అడిగినాడు. పాపం సైషన్‌ మాస్ట్ర రు సిగ్గుపడిపోయాడు, 
“బాపు” చెప్పింది ఆయన ఒప్పుకోవలసి వచ్చింది. 


యావద్భారత దేశానికి “బాపు” తండి కదా? తన 
వీల్లలు పె క్టైకమ్ముల పట్టుకొని. వేళ్ళాడుతూ (పయాణం 
చేస్తుంశు సుఖంగా ఆయన ఎట్లుండగలడు ? దీనివల్ల (చేళ్ణొడు 
తున్న జనులందరికి పె"క్టైలలో స్థలం దొరికింది. దొరికే సౌఖ 
ర్యాలను పఏ్టలెనంత తక్కువగా ఉపయోగించుకోవాలన్న 
అమూల్యమైన గుణపాఠం నాకు దొరికింది. అప్పుడుమా[త్రం 
ఆయన మందలింపు నాకు రుచించలేదు. కాని నేడు దానికి 
సాటివచ్చేది నా జీవితంలో ఇంకేముంది * అంత సూత్మతర 
మైన: అంశాలనుకూడా పాటిస్తూ, అహింసను సాధిస్తూ 
“చూపు” తన జీవితాన్ని తీర్చి దిద్దుకున్నాడు.. చానినుండి ఏ 


88 


కొద్దిపాటి లాభా న్ననా పొందటానికి నాకు దొరికిన అవకా 
ఇాస్ని నా జీవితవుంతా మరవబోను, 


నియమము లేకపోవుట పాపము 


నోఆఖాలీలో ఒక (గామంనుండి ఇంకొక (నామానికి 
కాలినడకను పోవుటకు పూజ్యుడగు “చాపు” సరిగా వడు 
గంటలకు బయలుబేచేవాడు. ఏడు తర్వాత రెండు నిమిసాలు 
అలస్యమైనా ఆయన మనస్సునకు బాలా కష్టంగా ఉండేది. 
ఒకరోజు సామాను కట్టడంలో నాకు కొంచం ఆలస్యమైంది. 
ఎందుకం శు సామానులోసి కొన్ని వస్తువులు * బాపు” లేచిన 
తర్వాతనే మూటలో పెట్టవలసి ఉండేది. వాటిని కట్టడంలో 
అయిదు నిమిషాలు ఆలస్యమైంది. దానికి బాపు “ a 
క్ట రన గావించేవారు, (గామవాసులు ఎంత సేపటినుండో 
బైట కనిపెట్టుకొని ఉన్నారు. కాని నీవ యింకా సిద్ధం 
" కాలేదు. అయిదు వందలమంది. మనుష్యులనుండి 
అయిదు నిమిషాలు దొంగిలింవావు, ఇది సహించరానిది, 
నేనతే వెళ్లుతాను. నీవు వెనుకనుండి రావలసింది. ఇంత 
“కాలం వృథా అయింది, ఇది నా శకేమా(తం బాగుండ లేదు. 
నే నిప్పుడు వెళుతున్నానని, నీవు (ప్రతిరోజు ఆలస్యంచేసి 
తర్వాత రావచ్చునని అనుకోవద్దు. చేను ముసలివాడనసి, 


89 

నీను చిన్న దానివని, ఆలస్యమైనా పరుగాత్తుకొనివచ్చి నన్ను 
కలుసుకోవచ్చు ననుకొంటున్నా వేమా కాని అట్లు చేయటం 
పాపం. ఎప్పుడూ నియమం కలిగి ఉండాలి. పని అంతా 
'వేళపట్టున జరగాలి, ఎవరితో ననా వడు గంటలకు బయలు 
డేరుతానని చెప్పితే. బయలు దేరటంలో రెండు తణాలు 
ఆలస్యమైనా నాకు గుండెల్లో ఛూలం (గుచ్చుకొన్నంత బాధ 
కలుగుతుంది,” అని అన్నాడు. 


క రారు మురళి న రొరుకు న 


నోఆఖాలీలో నారాయణపురం అనే [గామం ఉంది, 
(పతిరోజువలె “చాపు” అక్కడకు వడు గంటలకు చేరు 
కున్నాడు. ఒక బీద సాలెవాని ఇంట్లో మేము దిగినాము. 
(గామం చేరటంతోడనే వేడినీటితో “చాపు” తన పాడాల 
కడిగించుకొనేవాడు. తర్వాత (వాత మున్నగు పనులు చేసు 
కొచేవాడు. అంతలో నేను ఆయన శరీరమర్టనానిక్తి స్నానానికి 
అంతా సిద్ధం చేసే దానిని. ఆ డినంకూడా మామూలు విధంగా 
తయారుచేశాను. “ఛాపు” స్నానం చేసేటప్పుడు సబ్బు 
చెప్పుడు ఉపయోగించేవాడుకాడు. ఒక గరుకురాయిని ఉప 
యోగించేనాడు. దానిని మిోరాబవాన్‌ ఎన్నో ఏండ్ల [కిందట 
ఆయన కిచ్చింది. మేము వీడివచ్చిన (గ్రామంలో చేను దానిని 


40 

మరచి వచ్చాను. స్నానపుగదిలో వస్తువులన్నీ పెక్పేటప్పటికి 
నాకు దాని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు “బాపు” వద్దకుపోయి-___ 
ఈ * శాస్త” మూ రాయిని నేను ఎక్కడో మరచి వచ్చాను. 
బహుశః నిన్నటి సాలెవాని ఇంట్లో అది ఉండిపోయి ఉండును, 
ఇప్పుడు నేనేమిచేసేది *” అని అన్నాను. “బాపు కొంచెము 
సేపు ఆలోచిస్తూ ఉండి తర్వాత___నీవు పొరపాటు చేశావు. 
స్వయంగా వెళ్లి ఆ రాయిని వెతికి తీసికొని రావలసింది. నిర్శల 
బాబుతో చెప్పితే ఆయన నా భోజనం తయారుచేయగలడు. 
కాని రాయిని వెతికి తెచ్చుటకు నీన్ర ఒక్కదానివే పోవాలి. 
ఒక్కసారి అట్లా చేస్టే నీకు రెండవసారి జ్ఞాపకం ఉంటుంది,” 
అన్నాడు. నేను భయపడుతూ, భయపడుతూ...“ ఏం 
“బాపూ” ! (గ్రామంలో యింతమంది సియం సేవకులున్నారు 
గదా* వారిలో ఒక్కరిని వెంటతీనుకొని పోనా?” అని 
అడిగినాను. దానికి “బాపు” * ఎందులకు *” అని (పశ్నిం 
వాడు, దానికి నేను జవాబు ఇయ్య లేక పోయాను. 


నోఆఖాలీలో దట్టమైన పోళతోటలు, కొబ్బరితోటలు 
ఎన్నో ఉన్నాయి. (కొ త్తవారెవ్వనైనా సశళే వాటిలో చారి 
తవ్పిపోతారు. అదికాక మతకలపహాలనే తుఫానుచేగిన 
రోజులవి. ఆదారిలో ఉన్నవన్నీ ముసల్మానుల ఇంజ, 
చారి అంతా పాడుపడినడి, జనశళూన్యము, ఒంటిగా పోవటం 


41 


ఎట్లా? కాని చేసిన పొరపాటో ? అందుకనే నేను * వాపు” 
ఈ ఎందులకు 2” అన్న (పశ్నకు జావాబు చెప్పకుండ కొంత 
కోపంతో బయలుజేరాను. ఎక్కడినుండైనా ఎవనైనా గుం 
'డాలు వచ్చి మాద పడతాశేమా అన్న భయంకూడా వద 
యంలో ఉంది. కాని రామనామం జపిస్తూ ప్ర దారినై లే 
మేము వచ్చామో ఆ దారిని, అడుగుజాడలు చూనుకుంటూ 
"పోయాను. వదో విధంగా ఆ సాకెవాని ఇచ్చె లె మాతం 
దొరికింది. ఆ ఇంట్రో ఒక్క ముసలిది మాత్రమే ఉంచేది. 
'ఆ రాయి యింతే విలువైనదని ఆ ముసలిదానికేమి తెలుసు! 
'పాపమామె దానిసి బయట పారవేసింది. వదోవిధంగా ఎంతో 
కష్టంతో చేను దానిని వెదికినాను. అది దొరిశేటప్పటికి నాకు 
అంతులేని ఆనందం కలిగింది. దానిని తీసికొని తరగా నాఠా 
'యణపురం రాసా వెంట పడ్డాను. _వొద్దున్న త“మ్మిదిన్నరకు 
“బయలు దేరిన దాసిసి మభ్యాహ్నాం ఒంటిగంటకు నారాయణ 
పురం తిరిగినచ్చాను. అఆకలై తే దహించుకొని పోతున్నది. 
కాని దాసి కంక ఎక్కువగా, కొద్ది వార పాటువల్ల కొన్ని 
గంటలు * వావు ’ సేవవేయకుండా ఈండిపో నలసివచ్చి నందుకు, 
దుఃఖము కలిగింది. ఆ కారణం వల్ల “చాపు "నకు రాయిని 
ఇ్రిన్తుంకు నాకు వడుపు వచ్చింది. 


“చాపు? అప్పుడు నాతో...“ మాడు! నేకు నీ పరీకు 


42 


తమక భగవంతుడు అంతా వున బాగుకొరశకే చేస్తాడు. 
జ్ఞాపకం ఉందా? నీవు నొ దగ్గరకు వచ్చిన మొదటి రోజు 
రాత్రి రెండు గంటలప్పుడు నా యా్య(త్రయనే యజ్ఞంలో వెంట 
నుండటానికి చాలా భెర్యరీ ఉండాలని, కొంచమైనా అధైర్య 
పడితే నిన్ను * ఫెయిల్‌ ” (ఓడిపోయినట్లు నిర్ణయించుట) చేస్తా 
నని, అందుచేత ఇష్టమైతే ఇప్పుడైనా * మహువా” తిరిగి 
"వెళ్ల వచ్చునని, కాని యాత్ర మొద్డ్శలెన తర్వాత ఎక్కకికి 
వెళ్ళటానికి వీలులేదని చెప్పిన సంగతి జ్ఞాపకం ఉందా? ఈ 
రాయి నిమి త్రం నీ మొదటి పరీకు జరిగింది. దాంట్లో సీన్ర 
న్యెనందులకు నాశెంత సంతోవంగా ఉంది! ఈ రాయి 
పాతిక సంవత్పరాలనుండి నా వెంట ఉంది. జైలులోనిక్సి 
మహాలులోనికి నేను ఎక్కడికి పోయినా నా వెంట ఉంటుంది. 
ఇది పోతే నాకు, మారాబహానుకు వాలా దుఃఖము కలుగు 
తుంది. మరి నీవుకూడా ఒక పాఠం నేర్చుకున్నాను. “ఇటువంటి 
రాళ్లు ఎన్నో దొరకుతాయి. ఇది *పోతే ఇంకొకటి చూనుకో 
వచ్చును,” అని అజ్యాగత్తగా ఉండరాదు, పనికివచ్చే (పతి వస్తు 
వును జాగ త్తగా ఉంచుకొనటం నేర్చుకోవాలి 7” అని చెప్పి 
నాడు. అప్పుడు నేను, * కాని “బాపూ?” ఎప్పుడైనా రామ. 
నామం నేను మనస్ఫూర్తిగా జపీస్తే అది ఈనాడే. భయంకర 
మైన ఆ దారిని పోతుంశే నాగుండె దడదడ కొట్టుకొచేది,” 


483 
అసి అన్నాను. “చాపు ఒక్క నన్ర్షనవి_..“ అవును 
దుఃఖములోనే రాముడు జ్ఞాపకం వసాడు,” అని అన్నాడు. 


౮, “బాపి లోభం 

ఒకమారు (పొద్దున్న “చాపు” (తాగుటకు వేడినీళ్లు 

నేను కాచుటలో కొంచం ఆలస్యమైంది. అక్కడ గాలి 
చల్లగా ఉండటంవల్ల పొయ్యి అంటుకోలేదు. అందుచేత నా 
చీర అంచును చింపి, కిరసనాయిలులో తడిపినాను, వెనుక 
నుండి “చాపు” ఇదిచూసి.__ కొంచెవూవేలిక నాకు 
చూపించు ” అని అడిగినాడు. నేను భూవీంవాను. దానిని 
ఆయన విప్పి అమ్మా! ఇెలే బొందుకు (నాడాగా). 
పనికివచ్చే చలిక, "దీనిని తగుల జెట్టుట ఎట్లా * ఉతి! ఎండ 
బెట్టు. బొందుగా పనికివచ్చే ేలికను పొయ్యి అంటించటానికి 
ఉపయోగించ వచ్చునా * -శనెంత లోభినో నీకు తెలునునా ? 
వేడినీళ్లు కొంచం ఆలస్యంగా దొరికితే నమవుతుంది? ఈ 
పేలిక ఎంతనూనెను [తాగి వేసింది * అదిగాక దీనిపై నా దృష్టి 
పడక ఉంకు ఈ పాటికి తగులబడిపోయి ఉండేోస కాదా * ” 
అని అన్నాడు. అంతట నేను...“ బాపూజీ ! ఇప్పుడింతలోభం. 
యెందుకు *” అని అన్నాను. ఆయన పరిహాసం చేస్తూ. 
“* అవును, నీవెకే ఉదారు జెన తండ్రి కూతురువి, నా తండి 


44 


కూర్చొని లేడు కదా! నీకు దోరకినట్లు నాకు అన్నీ దొరక 
టానికి?” ఇంతమాత్రం అని గంభీకు డె.“ చూకు! నా 
వేళాకోఖింలో కూడా ఎపుడూ గం భీరార్థం ఉంటుంవి, దాసిని 
'తెలిసికానటం నీకు తెలిస్తే నాకుచాలు,” అని పల్కినాడు, 

ఆఖరికి ఆ గుడ్డ పేలిక ఎండిన తర్వాత దాసిని నాచేత 
బొందుగా ఉప యోగింప చేసిన వీముటనే * బాపు "నకు 
సంతోవమైంది. దగ్గర ఉన్న గడ్డితో, చెత్తతో పొయ్యి రాజె 
య్యటం కూడా నాకప్పుడు ఆయన సేర్సినాడు. 

దేశాన్ని ఎదుర్కొనుచున్న ఆ నుహాసమస్యలలో 
చిక్కుకొని ఉండికూడ, అట్టి చిన్నవిషయాల నేర్చటంలో 
“* శాఫు” నకు మహానందం కలుగుతుండేది. 


౯. చెప్పుటకంటె చెయ్యటం మంచిది 


పరిశుభ్రత విషయమై “ బాపు” ఎప్పుడు ధ్యానముంచే 
వాడు. బాహ్యా పరిశుభత ఆయన కావాలనేవాడు. కొని 
అంతరంగ పరిశుద్దత ఆయన పనుల కొక పక్యేక అంగమై 
బోయింది. వదైెనా పని పరిశుభంగా చేయబడక పోతే 
మాటిమాటికి - దానివిషయమై చెప్పేదానికి బదులు ఆయన 
శన చేతులతో డానిని చేసి ఎదటివారికి పరిశుభ్రత అం'ే 
ఏమిటో నేర్పేనాడు. 


45 


నోఆఖాలీలోని దారులు బాలా ఇరుకుగా ఉండేవి. 
అందులో కొన్ని “బాపు”, నేను ఒకరి పక్క. ఇంకొకరం నడ 
వటాచనికీ ఏలు లేనంత ఇరుకుగా ఉండేవి. ఆ దారులలో ఆయన 
ఒంటిగానే నడవవలసి వచ్చేది. నా ఆసరా లేనందువల్ల ఆయన 
ఒక చెతిలో కరనొకదానిని ఉంచుకొనవలసీ వచ్చేది. దారిలో 
ఎక్క చనా ఉమ్ములు, మలమూూతములు మున్నగునవి కన 
బడితే ఆయనకు చబాలాబాధ కలిగేది. ఆ అపరిశు[ భ మైన 
మాన్దాలలో మేము వట్టికాళ్లతో నడవవలసి వచ్చేది. 

ఒకనాడు [పక్కనున్న ఆకలములనుతీసికొని దారిలో 
ఉన్న అశుద్ధాన్ని తనచేతితో “చాపు”  చఛాగు చేయటం 
"మొదలు పెట్టినాడు. (గామవాసులు. ఆశ్చర్యంతో చూస్తూ 
ఉండిపోయారు. నేను కొంచం వెనుక వస్తున్నాను. అది నా 
కళ్ల బడుట తోడనే నేనుకూడ స్థబ్దురాల్ననై పోయాను. తర్వాత 
కోపంతో...“ * చాపు” నన్నెందుకు సిగ్గుపడ జేస్తావు ? నేను 
సీ వెనుకనే ఉన్నాను. నన్నువిలిచి నాచేత చేయించకుండా 
స్వయంగా ఎందులకు శ్నభం చేశావు ? ” అని అడిగినాను. 

దానికి “బాపు” నవి.“ ఇట్టిపనులలో నా కెంత 
ఆనందం కలుగుతుందో సీకు తెలియదు. నీకు చెప్పి చేయించ 
టం కంచు నేను స్వయంగా చేసికొనటం వల్ల నాకు తక్కువ 
(శమ కలుగుతుంది గదా?” అని జవాబిచ్చాడు, “మరి 


46 


(గామవాసులంతా మూస్తూ ఉండటమో” అని నే నన్నాను. 
“చాపు మాడు, రేపటినుండి నాకిట్లు దుర్గ ౦ధంతో నిండిన 
దారులు బాగుచేసే అవసరం పట్టదు. వలనంశే నేడు నేను 
చేసిన దానివల్ల ఈ పసికూడ వాలా ముఖ్య మైందని ఏీఠందరికి 
అర్ల్హమన్రతుంది. అదిగాక పీరు నా కొరశే దారులు శు[భంగా 
తంచపా మెదలు పెట్టినా నాకు బాధ ఉండదు” అని 
(పత్యు త్తరమిచ్చాడు. దాసికినేను.__ శేపుమా(తం [గామ 
వాసులు దారులు బాగుచేసి, తరాషత వాటిని మామూలు 
మాదిరిగా వదలివేస్టే మీరు ఏమి చేస్తారు?” అని నేను 
అడిగినాను. ఈ (పశ్నకు జవాబుగా బాపు” నన్నే ఇరుకు 
లో పడవేశాడు.__ అట్టయితే వాటిని చూడటానికి నేను 
సిన్నే పంపుతాను. దారి ఇదేవిధంగా అశుభంగా ఉంచే 
బాగుచేయటానికి మరల నే నిక్క-డికి వస్తాను. శుభంగా లేని 
దాన్ని శుభంచేయటమే నా పని” అసి చెప్పి నాడు, 


నిజంగా అట్లాగే జరిగింది. ' మరునాడు చేను చూడ 
టానికి వెళ్లేటప్పటికి దారి అడేవిధంగా అశుభంగా ఉంది. 
అది * చాపు నకు చెప్పేందుకు 'వెళ్లేబదులు నేనే చానిని 
శుభ్రంచేసి తిరిగివచ్చాను. వచ్చి “చాపు” తో.“ చేను 
' చారిని శుభ్రంచేసి వచ్చాను. (గ్రామవాసులుకూడ నాతో కలిసి 
' పసినేశారు,. శేపటినుండి వారంతట వారే చాగచేసుకుంటా 


47 


మని వారు మాటకూడ ఇచ్చారు. మోరు అక్కడికి పోవలసిన 
అవసరం లేదు ” అని చెప్పినాను. అది వినుటతోడనే___ 
“చాపు” “అశెశే! నా పుణ్యం నీవు లాగుకొన్నావు. ఆ 
దారిని నేనే శుభం చేయవలసి ఉంది. సే పోనీ రెండు 
పనులెతే జరుగుతాయి. ఇకముందు దారులు శుభ్రంగా 
ఉండటం ఒకటి, (ప్రజలు తమ వాగ్దానాలు పాలించితే వారికి 
సత్వ ఫలం లభించటం రెండవది,” దీనితరాగ్టత ఆ దారి ఎప్పుడు 
శుభంగానే ఉండింది. 


పె ఘటన విషయం మూడు నాలుగు రోజుల తర్వాత 
మాట్లాడుతూ “బాపు ’__“ దారుల అశుభ్రంచేసే దురల 
చాటు మన కాఠియవాడు (పజలకుకూడా ఉంది. ఏధులలోను, | 
దారులలోను _ ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయటం, మల 
విసర్టన చేయటం నోఆఖాలీ (పజలలోనే ఉందని నీను అను 
కొనవద్దు. ఈ దురలవాటు భారతదేశంలోని అన్ని [ప్రాంతా 
లలో ఉంది. అందులో కాఠియవాడులో మరీ ఎక్కువ. ఈ 
దురలవాటును రూపుమాపాలచే ఇచ్చ చిన్నతనంలో నాకుం 
డేది కాని బాల కాలం నను కాశియవాడులో గా 
హ్రండటం తటస్థించ లేదు. నేనే స్వయంగా బాగుచేసినందుకు 
నీకు నామోద కోపంవచ్చింపి. అది సరికాదు. నేను ఆహారం 
తిననిదే నా కడుపు ఎట్లా నిండదో అట్లాగే నేనే స్వయంగా . 


48 


శుభం జేయకపో కే నాకు సంతోవం కలుగదు. అడి నా 
కలవాటు అయిపోయింది. పరిశుభ్రం చేయటంలో నాకు 
అపరినితానందం కలుగుతుంది.” 


౧౦. నిజమెన డాక్టరు రాముడే 


నోఆఖాలీలో * ఆమకీ ? అనే (గ్రామం ఒకటి ఉంది.. 
అక్కడ “చాపు” కోసం మేకపాలు ఎక్కడా దొరకలేదు. 
అన్నిచోట్లా "వెదకి వేసారిన తర్వాత ఆ సంగతి నేను * బాపు” 
నకు తెలియజేశాను. దానికి * బాపు.“ చారకకపో తే 
నష్ట మేముంది ? కొబ్బరిపాలు మేకపాలకు బదులుగా బాగా 
పనికి వస్తాయి. మేక నెయ్యికి బదులు అప్పటికప్పుడు కొబ్బరి 
నూనె తీసి ఉపయోగించుదాము,” అని అన్నాడు. తర్వాత 
కొబ్బరిపాలు, నూనె తీసే పద్ధతిని నాకు చూపించాడు, నేను 
వాటిని తీసి ఆయనకిచ్చాను. “చాపు” మేకపాలు ఎప్పుడూ 
ఎనిమిది జనులు తీసుకొ చేవాడు, కొబ్బరిపాలుకూడా అంటే 
తీసుకొన్నాడు. కాని అవి జీర్ణం చేసికొనటం ఆయనకు కష్ట 
మైంది. విరోచనాలు అవటం మొద _లెంది, అందువల్ల సాయం 
కాలానికి, . ఊరుబయటనుండి పాకలోనికి రాబోతుంశు క 
తిరిగేటంత నీరస పడినాడు ఆయన. 


49 


“చాపు "నకు తల తిరిగోముందు డాని చిహ్నాలు కన 
బడుతూ ఉండేవి. ఆయనకు ఆవలింతలు ఎక్కువగా వచ్చేవి. 
చెమట పట్టేది. కాళ్లూ చేతులూ చల్లబడేవి. కళ్లుకూడా తిరి 
గేవి, అందువల్ల ఆయనకు ఆవలింతలు వస్తూ ఉండటం చూసి 
+ ఇక ఆయనకు తల తిరగబోతున్నదని అనుకొన్నాను. అయినా 
నాలుగడుగులలోనే ఉన్న పక్క-దగ్ధరకు ఆయన చేరగలడను 
కున్నాను. కాని నేను పొరపాటుపడినాను. నా సహో 
యంతో నడుస్తూనే “చాపు తొొటిల సాగినాడు, జాగ త్తగా 
ఆయన తల పట్టుకొని నిర్శలచాబు కొరకు నేను గట్టిగా శేక 
వేశాను. ఆయన వచ్చాడు, మేమిద్దరం కలిసి * బాపు "ను 
పక్క_మిోాద పడుకొన బెట్టినాము. అంతట.“ ఒక వేళ “చాపు 
నకు జబ్బు ఎక్కువయితే లోకులు నన్ను వరా. రాలరంతారు, 
దగ్గర (గ్రామంలో సుశీలా బవాన్‌ ఉంది, ఆమెను విలువ 
are ¥” అన్న ఆలోచన నాకు వచ్చింది. తకుణమే 
ఆమెకు చీటివాసి దానిని పంపటానికి నిర్శలబాబు చేతిలో 
పెట్టినాను. ఇంతలో “బాపు "నకు స్పృహావచ్చి * మనూడీ ” 
అని నన్ను పిలిచాడు. (గారాబంతో పిలిచేటప్పుడు నన్ను 
న. ” “మనూడీ” అజేవాడు నేను దగ్గరకు వెళ్ళగానే 
ఆయన...“ నీన్ర నిర్శల'బాబును శేకవేసి పిలిచాను. అది నా 
శెంతమాతం రుచించలేదు. ఇంకా నీవు చిన్నవిల్లవు. అందు 

4 


50 


చేత నిన్ను కమించగలను. కాని నీన్ర ఎవ్వరిని పిలవకుండా, 
హృదయపూర్వకంగా రామనామం జవీంచుతావని నే నాళిం 
బాను. మనస్సులో నేను రామనామస్థరణ చేస్తూనే ఉంటిని. 
సిర్శలబాబును పిలవకుండా నీనుకూడ రామనామ జపంచేస్తూ 
ఉండిఉంచపే నాశంతో బాగుండేది. అయితే చూడు... ఈ 
సంగతి సుశీలతో చెప్పవద్దు. చీటీ (వాసి ఆమెను విలిపించ 
వద్దు. ఎందుకంశే నా నిజమైన డాక్టరు నా రాముజే. ఎంత 
వరకు నానుండి పనితీసుకొనదలచుకొన్నాడో అంతవరకు 
నన్ను జీవములతో ఉంచుతాడు. ఉంచటం ఆయనకు ఇష్టం 
లేకపోతే తీసికొని పోగలడు ” అని ఆయన అన్నాడు. 


“ సుశీలను పిలిపించవద్దు " అన్న మాటలు వినగానే 
చను కంపించి పోయాను, వెంటనే సర్శల'బాబు చేతిలోనుండి 
చీటీని లాగుకొని చింపి వేశాను. “వం నీను చీటీని (వాశావు 
కదూ?” అని “చాపు” (పళ్నించాడు, గత్యంతరం లేక 
ఒప్పుకొన్నాను. అప్పుడు * బాపు“ నేడు నిన్ను, నన్ను 
ఈశష్షరుడు రశ్నీంచాడు. ఈ చీటీని చదువుకొని, సుశీల తన 
పనిని వదలివేసి నానద్దకు పరుాత్తుకొని వచ్చుట నా శెంత 
మూత్రం ఇష్టం ఉండదు. నీమాద్య నామోదకూడ నాకు కోపం 
వస్తున్నది. నేడు నా పరీతు. జరిగింది. రామునావువునే తారక 
మంతం నా పృాదయమంతా నిండి ఉంకు చే నెప్పుడు 


ర్‌1 


రోగంతో చనిపోను. ఈ నియమం నా ఒక్కడికే గాక 
అందరికి వర్తిస్తుంది. (ప్రతివానికి, వాని పొరపాటుల ఫలితం 
అనుభవించవలసి ఉంటుంది. నే ననుభవించిన దుఃఖము నేను 
చేసిన వదో పొరపాటుయొక్క_ పరిణామమే. అయినప్పటికిని 
కొన ఊపిరి ఉన్నంతవరకు రామనామస రణ చేస్తూనే 
ఉండాలి, అది చిలకపలుకులవలె కాదు, మనస్ఫూ ర్థిగా. 
రామాయణంలో ఒక కథ చెప్పబడింది. హనుమంతునకు నీతా 
మ్మవారు ముత్యాలహారం ఇచ్చిందట. ఆ హాోరంలోసి 
'ముత్యాలలో రామనామం ఉందో లేదో చూడగోరి హను 
మంతుడు వాటిని ముక్కలు ముక్కలుగా చేసినాడట. ఈ 
కథ నిజమా అబద్ధమా అన్నమాట మనశెందుకు ? వాను 
మంతుని కున్నట్టి కొండ లాంటి శరీరాన్ని మనం సాధించ లేక 
“పోయినా, అతని ఆత వంటి ఆత్మగా మన ఆత ను తప్పకుండా 
చేసుకోగలము. ఈ ఉదావారణను కావాలంకేు ఎవ్వ_డైనను 
.బుజువుచేయగలడు. ఒకవేళ అతడు దానిని బుజువుచేయ లేక 
పోయినా దానిని సాధిం చడానికి [పయత్నించితేచాలు, మను 
ష్యుడు (ప్రయత్నం చేయవలనిందని, ఫలితం సంగతి ఈశ సరుసికి 
వదలి వేయవలసిందని గీతామాత చెప్పనే చెప్పింది, కాబట్టి, 
నీను, నేను అందరూ [ప్రయత్నం చేయాలి. నీకుగాని, నాకు 
గాని, ఇంకెవరికైనాగాని రోగంవస్తే దానిపట్ల నా వెఖరి 


52 


ఎట్లుంటుందో అప్పుడు సీవర్గం చేసుకొన్నా వనుకుంటాను” అని 
"చెప్పినాడు, . 

ఆ నాజే జబ్బుగానున్న ఒక సోదరికి (వాస్తూకూడ 
“ బాపు’ ఇదే [వాశాడు..“ లోకంలో తిరుగులేని మందు 
వచైెనా ఉంకు అది రామనామమే. కాని చాొనిని జవీంచనోరు 
వారు అందులకు అధికారాన్ని సంపాదించటానికి ఏయే నియ 
మాలను పాణించాలో వాటి నన్నింటిని తప్పకుండా పాటించి 
పీరవలసి ఉంటుంది. ఈ రామబాణమును ఉపయోగించే 
యోగ్యత మనశెక్కడ?” అని అందులో ఉంది. (నా 
నోఆఖాలీ _డెరీనుండిి 
సె సంగతి 1947వ సంవత్సరం జనవరి 80వ "తేదీన 


జరిగింది we “చాపు” మృతికి ఒక సంవత్సరం ముందు, 

రామనామం మోద ఆయనకుగల భక్తి తుదినరకు 
అచంచలంగానే ఉండింది. 1947వ జనవరి 30వ తేదీనాడు ఈ 
నముధురభుటన ఘటిల్లింది. 1948వ జనవరి 30వ "తేదీన “బాపు” 
నాతో__“ ఊపిరి ఉన్నంతవరకు రామనామాన్ని మనం 
జపిస్తూనే ఉండాలి” అని అన్నాడు, “బాపు” నోటినుండి 
ఆఖరి సారికూడ __ రామ్‌, రామ్‌ ” అని వినుట విధినాశే 
(వాశాడని నాశెట్లు తెలుస్తుంది * భగవత్సంకల్పం ఏమిటో 
"తెలిసికో గలిగింది ఎవ్వరు * 


౧౧. ఒక్క క్షణమైన వృథా చేయరాదు 

తనతోటి కార్యకర్తలను వేరువేరు (గ్రామాలలో ఉంచి 
నప్పటినుండి పూజ్యుడగు “చాపు "నకు కార్య భారం కలా 
ఎక్కు. వె పోయింది. ఆరుకు మనుష్యులు అతిక స్థం మోద 
పూర్తి చేయగలగినంత ఆఫీసు పని కశక ఆ ఆర్లురు 
మనుష్యుల పనిని ఇప్పుడు * చాపు”, నిర్జల బాబు... ఇద్దరే 
చక్క బెట్టు కొనవలనసి ఉం'జేది, నిర ల బాబు ఒక్కడు, అందు 
లోను (క్రొ త్రవాడు. ఇంగ్లీషు బెంగాలీ భామలలోనే ఆయన 
పని చేయగలడు. అందుచేత గుజరాతీ హిందీ, మరాఠీ 
మున్నగు ఇతర: భాషలకు సంబంధించిన పని అంతా * బాపు స 
తలమీద పడింది. ఇదిగాక ఆయన ఇతరులను కలిసి మాట్లాడ 
వలసి ఉండేది. తన (ప్రార్థనా (ప్రవచనాలను తగురీతిని ప్రి 
కలకిచ్చే పనిని కుడా ఆయనే స్వయంగా చూసుకోవలసి 
వచ్చేది. వలనన షత్రికా విలేఖరులు ఆయన (ప్రవచనాలను 
(పథభావవంతమగు రీతిని తమ (వ్రాతలలో తరుచు ఇముడ్చ లేక 
పోమెడివారు. తాను చెప్పినదానికి తప్పుడు అర్థం రాకుండా 
ఉండాలని “బాపు ఆ విషయంలో కూడ స్వయంగా జాగ్రత్త 
పుచ్చుకొనేవాడు. 

అన్ని టికంచు కష్టమైనపని___ఏ వస్తువు పోకుండా (పతి 
దినం సామాను కట్టుకొనడం. ఈ భారం సొ తల్టపై ఉన్న ప్పటి 


ర్‌4 


కిని సకాలంలో సానూను కట్టుకొని నేను తయారు కావాలని, 
దీని విషయంకూడా * బాపు "నకు [శ దపుచ్చుకోవలసివచ్చేది. 
విశాంతి వ మాతం ఉండేది కాదు. ఒక్క [గామంలోనే 
అయిదాశేండ్డ తర్వాత ఒక యింటినుండి ఇంకొక యింటికి 
మారవలసీ వస్టే మనకు ఎంత విసుగ్రా ఉంటుందో అందరికి 
అనుభవంలో ఉన్నమాశే. మరి యిక్కడి తే (పతి లోజు 
ఇల్లు మారటమే. 


“చాపు” సామాను నమంత ఉంటుందని చాలామంది. 
మనస్సులలో అనుకొనుచుండవచ్చు. ఇతరులకు బరువు 
కాకుండా తాను ఉండాలని తేన కవసరమైన వస్తువులన్నీ ఆయన 
తనవెంట ఉంచుకొనేవాడు. ఆయనకు అవసరమయ్యే వస్తు 
వులు ఒక్క కాగితం పెన్సళ్ల గాదు. సూది దారం మొదలుకొని, 
వంట వండుకొనే * కుక్కరు %, అప్పడాలకర, రొశ్టైల వెనము,. 
పట్కా-రు, చిన్లూ, తప్పేలాలు "రెండు, ప శ్లెము భోజనం చేయ. 
టానికి ఉపయోగించే చిన్న రాతి చిప్ప లేక మట్టి చిప్ప, 
కొయ్యచంచా (అన్నం తినేందుకు, గ్రాసు, స్నానం చేయ. 
టానికి బకెట్‌ లేక బాల్చీ ) సబ్బు కమోడ్‌ (మలవిసర్జనకు) 
మొదలుగాగల వస్తువులన్నీ వెంటనుంచుకో వలనిందని మాకు. 
సిల్లేశింపబడింది, నోఆఖాలీలో పూరిండ్లన్నీ తగులబడిపోయి 
నాయనిగాని, అక్కడ ఇవేవిదొరకవనిగాని గాదు వీటిని. 


ర్‌ర్‌ 


"మేము వెంటనుంచు కొనటానికి కారణం, * బాపు” నకు తన 
వస్తువులనే ఉపయోగించుకొనటం ఇష్టం కాబట్టి. ఇదిగాక 
ఆయన ఆఫీసుపనికి పనికివచ్చే చంకసంచీ ఒకటి ఉండేది. అది 
ఎటువంటిదం కు అందులోనుండి ఒక్క కాగితంముక్క పోయినా 
ఆయన పనులన్నీ ఆగి పోయేవి. ఆ సంచిలో గీత, రామా. 
యణం, బెబిలు, కురాన్‌ షరీఫ్‌, భజనావళి, పండిత్‌ నెహూ 
సన్హారు వశులు లాంటి వాండ్ర ఉత్తారాలు, వోస్తుద్వారా 
వచ్చిన ఉత్తరాలలో ఒకవెపే వాసి ఉన్న కాగితాలను ఉప 
యోగించటానికి * బాపు” జ్యాగత్త పెట్టుకొన్నవి, అట్టి కాగి 
తాలపె ఆయన (వాస్తూఉన్న కొన్ని జవాబులు, ఇటువంటి 
వెన్నో వస్తువులుంటేవి. ఈ విలు వెన సంచి బాధ్యత నామోాద 
ఉండింది. అప్పటికిని “బాపు _“ వదైనా పోలే సీను తప్పించు 
కొంటావు. కాని నేను కూడా బాధ్యత నుండి తప్పించుకో. 
గలనా ౪€* అని అంటూ ఉండేవాడు. ఈ వాక్యాన్ని బట్ట 
ఆ సంచి “బాపు” నకు ఎంత (ప్రాణపదమైనదో పాఠకులు 
(గ్రహించగలిగి ఉందురు. “ ఒక్కొక్కా [గాముంలో ఒక్కొక్క 
రోజే గదా గడపవలసింది; ఆసంచిలో వస్తువులన్నీ వలాగో 
ఓలాగు పడవేస్తే వమన్రతుంది ? ” అని నేను అనుకొనేందుకే 
పీలుండేడి కాదు. ఎందుకంకే పో ఠాత్తుగా నేను వస్తువులుంచే 
పద్ధతికూడ పరిశీంపబడుతుం డేది, “ 


56 

ఈ . నోఆఖాలీ యజ్ఞమప్పుడు, “చాపు” హృదయ 
మెంత దుఃఖ భరితంగా ఉండేదో ఆ స్థితి ఈ (క్రింద నీయబడిన 
ఉత్తరం వల్ల తెలుస్తుంది, 

“ ఇక్కడి పనిని నే నెట్లు పూర్తి చేయగలను? ఎటు 
చూస్తే అటు అగ్ని అంటుకొని ఉంది. భగవత్క్బృపనల్ల నే 
నా పని సాగిపోతున్నది. నా సత్యం, అహింస అతి సున్నిత 
మున (తాసులో తూచబడుతున్నాయి. ఆ (త్రాసులో ముత్యాల 
మాజేమిటి, తలవెంటుకలో నూరవ భాగం ఉంచినా బరువు 
స్పష్టంగా కనిపించగలదు. బహు కఠిన పరీతు. నాబ్లు _వెపుల 
అసత్యం తాండవమాడుచున్న ది. నలుసంత విషయం pr ండ 
మంత పెద్దదిగా చేయబడి చెప్పబడుచున్నది, "ఎక్కడ వెదకినా 
సత్యం కనబడదు. అహింస వేరిట హింస, ధర్మం చర అధర్మం 
జరుగుతున్నది. అయితే నా అహింసకు, సత్యానికి ఇది పరీయో 
సమయంగాదా * పరీక్షు నియ్యటానిశే చే సిక్క_డ తిష్ట 
వేశాను,” 

ఈ మహాభారాన్ని వహించటానికి నోఆభఖాలీలో (పతి 
రోజు రాతి "రెండుగంటలకు * బాపు’ నిదలేచేవాడు, నన్ను 
కూడ లేవేవాడు. అమితంగా ఉన్న. చలిలో ఇంత త్వరగా 
పక్క మిాదనుండి లేవటానికి సాషభావికంగా నేను ఆయాస 
పబేదానిని, కాని * బాపు ” ఎప్పుడు ఆయాస పజేవాడుకాడు. 


ర్‌ 


శుక రోజున వేళాకోళంగా నేను. బాపు! నేటి రాతి గడి 
యారం చూడటంలో పొరపాటు జరిగినా, మొ నిద ఆల 
స్యంగా విడినా చేను భగవంతునికి కొబ్బరికాయ కొట్టుతాను ” 
అసి అన్నాను, 

బాపు నవ్వేశాడు-__తర్వాత___* భగవంతు జేమన్నా 
నీ వంటి లోభి అనుకొన్నావా ౪ ” అని అన్నాడు. అబే జరి 
గిందికూడ భగవంతునికి నా కొబ్బరికాయ _అవసరం లేదేమో 
అన్నట్లు! మరునాడు రెండు గంటలకు, వృదువుగా నా 
తలపై కొట్టుతూ. “ మనూడీ! లేవవా? చూడు భగవం 
తుడికి ప్ల కొబ్బరికాయయందు లోభం లేకపోయింది * అని 
పల్కి నన్ను లాంతరు వెలిగిం చమన్నాడు. 

ర్మాతీ పడుకొనేటప్పుడు * చాపు” లాంతరు ఆర్బించే 
చాడు. దాని మోద...“ వల “బాపూ” మనం రాతి పద 
కొండు గంటలకు. నిద్రపోయి శకెండు గంటలకే లేస్తాము. 
అటువంటప్పుడు లాంతరువ త్సిని బహు చిన్నదిగా తగ్గించి 
ఉంచితే నష్ట మేముంది ? ” అని నేను (ప్రశ్నించాను. * బాపు __ 
“సిమాట బాగానే ఉంది, ' కాని నాకింత కిరసనాయిలు 
ఎవడిస్తాడు * నీవా సంపాదించటం లేదు. నేనుకూడ అంతే. 
ఆం! నీ తండి “ మహువా "లో గణిస్తున్నాడు కదా * అందు 
చేత సీ కట్టి ఆలోచనలు పుట్టవచ్చు. కాని లాంతరు ఆర్బించ 


ర్‌రి 


టంవల్ల నాకు రెండు పనులు నెరవేరుతున్నాయి. మరలదానినిః 
'వెలిగించటంలో నీ నిద్ర ఎగిరిపోతుంది. ఏమైనా నీచేత నేను 
(వాయించ దలచుకొంళే కునికిపాట్టు పడకుండా నీను (వాయ. 
గలుగుతానవు. కిరసనాయిలుకూడా ఖర్చు కాకుండా ఉంటుంది. 
“ వక్రియాద్వ్యర్థకరీ అవుతుంది. (ఏక్‌ పంథ్‌ , దో కాజ్‌.” 


(| వక[క్రియాద్వ్యర్థకరీ అన్న లోకో తికి అర్ధం ఎరుగు 
దువా + *” అని నన్ను అడిగినాడు. నేను మామూలు అర్థం 
చెప్పివేశాను, కాని * బాపు” దానికి వేరే అర్థం చూపించాడు. 
“ దేనివల్ల మనకు సదా రెండు పనులు నెర వేరుతాయో అట్టి 
[క్రియ వది? శెండు పనులంశే సరిగా రెండు పనులే అనుకో 
వద్దు. రెండు పనులంశే అనేక పనులన్నమాట. నూరు 
పనులైనా కావచ్చు. అందుచేత మనం ఎటువంటి [క్రియ 
చేయనలెనం కే దానివల్ల అనేకపనులు సమకూరాలి. ఇక్కడ 
నోఆఖాలీలో వేలకొలది మనుష్యులు నాశనమైవోయారు. 
అందుచేత మనం ఒక్క నిమివమైనా వృథా చేయరాదని 
నాకు అనిపిస్తున్నది. శరీరానికి అవసరమైనంత నిద్రపోవాలి. 
అవసర మైనం తే భుజించాలి. మనం అన్నిటిని నీమీతం చేసుకో 
వాలి. ఎందుకంశకే భజనలో చెప్పినట్లు మనం ఈ తు.ణంనుండి 
లాభం పొందాలి. శేపు నమి కానున్నదో ముందు ఎవ్వరికి 
“తెలుస్తుంది ఓ (ఆజ్‌ నో లహా వోలీజియీళేే కాల్‌ కో కేడీ 


ర్‌9 
ర్రీ్‌చే -ఈ వేళప్పుడు ___ రాతి చెండు గంటలకు__ ఈ సంగతుఅ్య్ల! 
నీకు నేను బోధిస్తున్నాను. ఈశ్వరుడు తీసికొని పోదలచు: 
కుంశే నిన్నో, నన్నో ఈ తణంలో వీసికొనిపోగలడు. ఇది 
ఈశ(రుడు తన చేతిలోనే ఉంచుకొన్నాడు. అందుకనే ఈ 
లోకో క్రి మనం బాగా మననర చేసికొన తగింది. 


“అయితే దేనివల్ల అనేక కార్యాలు ఏక మా(తంగా" 
సాధించగలమో అట్టిది, కల్యాణ (పదమైనది, బంగారం: 
లాంటిది. పనివది* అది ఒక్క_శు. అదే పరోపకారం, 
పరోపకారముంకే పొరుగువారి సేవ, ఈశ్వర భక్తి అంచు 
కరూడ అదే. జపమాల (తిప్పటం, తిలకధారణం భ క్తికాదు, 
తిలకం ధరించి మనం బాకులతో మనుష్యులను పొడుస్తూ తిరు. 
గుతుంకు అది మోసం కిందికి వస్తుంది. నరసింహ వెహాతా' 
(గుజరాతీ భక్తుడు) చెప్పినట్లు భక్తి అంశే ఆత్నార్చ్పణమన్న 
మాట. ఈ భ క్రి లేక పరోపకారం శరీరంతో నీవు చేయ. 
లేకపోతే మనస్సుతోనై నా చేయాలి. లేచేటప్పుడు, కూర్చు. 
చేటప్పుడు, (తాగేటప్పుడు, తినేటప్పుడు, ఆజేటప్పుడు, పాడే 
టప్పుడు ఎగిరేటప్పుడు, తిరిగేటప్పుడు మనస్ప్సుద్వారా 
జగత్క-ల్యాణాన్ని కాంశీంచుతూ ఉండాలి. పెగా మన 
చేతి! సేవాకార్యం ఏది వే దాన్ని చేస్తూ ఉండాలి. నీవు. 
బ్రంతమా।తం మనస్సుకు పట్టించుకొం కు ఇాలా నేర్పుకొన్నాా 


60 


చన్నమాట. మన లోకోక్తులు అంత గూఢార్జాలతో నిండి 
ఉన్నాయి. చూడు! కిరిసనాయిలుకు సంబంధించిన ఒక చిన్న 
“వేళాకోళపు మాట పట్టుకొని నీ క్రొక్ర గొప్పపాఠం నేచ్చే 
“వాను.” 

ఆ మహాగురువ్రు ఆ గంభీరోపదేశాన్ని ర్యాతి రెండు 
గంటలకు, (ప్రశాంతమైన గంభీర నిశీభమందు, బహు మంద 
స్వరమున ఇరువది నిమిసాలు చేశాడు, అంత మెల్లగా 
మాట్లాడునప్పుడు కూడ తన మాటలవల్ల ఇంకొకరికి నిదా 

య య 
భంగం కాకూడదన్న మాట ఆయన మరచిపో లేదు, 


“ ఏకలో జానేరి 


నోఆఖాలీలో గుడిసెలు మట్టితోను కొబ్బరి ఆకుల 
తోను కట్టుకుంటారు. మంచిఇండ్ల్డు చాలా తక్కువ. ఉన్న 
కాద్దిని హత్యాకాండ జరుగుతున్న రోజులలో తగ్గులబెట్ల 
ది ల్‌ 
బడినవి, 


“బాపు” ముఖ్యసివాస గా సానం శ్రీరామపురంలో ఉండేది, 
అక్కడ "మేము ఉంటున్న a మట్టిదే, చెకప్పు 
ఆకులది. ైతులవి అట్టి గుడిసెలే మా గుజరాతులో కూడ 
శనబడుతూ ఉంటాయి. కాని |శ్రీరామపురంలోని గుడిసెలలో 
ఉండటానికి ఏలుగ ఎన్నో మార్పులు అక్కడి స్నేహితులు 


61 


చేశారు. * బాపు” కాలినడకను యాత చేయటానికి నిశ్చ 
యించుకొన్న ప్పుడు అందరికి చింత ముద లెండి. ఎందు 
కంకు “ చాపు” ఒక్కొక రోజు ఒక్కొ_క్క_ కొత్త [గామంలో 
గడపవలసి వస్తుంది. దానికి తోడు గామాలలోని గుడిసెలు 
ఎన్నో తగుల బెట్టబడినాయి. అక్క_డి గాలికూడా వాలా 
నెమ్ముగా ఉంటుంది. వాన 'మొదలెలే మూసలధార. అట్టి 
స్థితిలో చెట్ల క్రిందకూడ ఉండటం ఎట్లాగు ? * బాపు” ఎక్కడ 
ఉండాలన్న చింత అందరిని బాధించసాగింది. సతీశ బాబుకు 
అందరికం"బ ఎక్కువ చింత ఉంచేది. వలన యాత్రకు వలయు 
వర్పాట్లన్నీ చేయవలసిన భారం ఆయనది. కాని ఆయనై తే 
విద్వాంసుడు, బుద్దిశాలి. మడిచి వెంటతీసికొని వోవటానికి 
పీలెన గుడిసె నొకదానిని ఉపాయంగా త్వరలో ఆయన 
తయారు చేయింవాడు, అందులో కిటికీలు ద్వారాలు 
“చాపు”, నేను పడుకొనేందుకు బరువులేని మంవాలు రెండు 
"నేల ఎత్తు పల్లములుగా ఉన్నా కష్టం కలుగకుండా ఉండేందుకు 
నేలమిాద పరచటానికి గడ్డి చాప మున్నగు సదుపాయాలన్నీ 
ఉన్నాయి, దానిలో స్నానం చేయటానికి వెనుక ఒకగది 
కూడా ఉంది. అంతటి కళామయమైన వస్తువును ఆయన సిద్ధం 
చేయించాడు. ఒక వుడత గుడినెను సతీశబాబు తయారు 
చేయిస్తున్నాడన్న సంగతి మాతం * బాపు” నకు తెలియును. 


62 
“కాని, దానిని చూస్తే “ మవాలు వంటి గుడిసె” అని అన 
వలని వచ్చేటంత బాగా ఉంటుదని ఆయనకు తెలియనే 
తెలియదు. 

“బాపు? (శీరామపురంలో ఉండేవాడు. కాని ఆయన 
యాత చండీపురం నుండి మొద (లైంది. అది (శీరామపురా 
నికి రెండు మళ్ల దూరంలో ఉంది. ఏక్కున నష్టానికి గురియైన 
(గామం వంక కొంచం దగ్గరగా కు దీనికి 
కారణం. యాత్రను శీరామపురంనుండి "మొదలు పెట్టి ఉంకు 
ఒక్క దినంలో “బాపు నకు ఎకాయకి ఏడెనిమిది మైళ్లు నడవ 
వలసి ఉండేది. అది ఆయనకు బాలా కష్టమయ్యేది. అందు 
కని చండీపురంలో ఒక ర్మాత్రి గడపీన తర్వాత ముందునకు 
సాగినాము. చండిపురంలోకూడ కొద్దోగోప్పో నష్టం జరిగింది, 

నిజమైన నోఆఖాలి యాత్ర * బాపు ’ నకు చండీపురం 
నుండియే (ప్రారంభమైంది. ఆనాడు యాత్రకు బయలుదేరే 
ముందు సోదరీముణులనేక మండి * బాపు "నకు కుంకుమ 
బొట్టు పెట్టినారు. అందరంకలిని (ప్రార్థన చేశాము. ఆ రోజు 

 -వైన్లవ జనతో తేనే కహిఏ * అన్న భజన క్రీ ర్థన పాడవల 
'సీందని * బాపు ” నాకు సూచించాడు. (ఈ పాటను ఏదైనా 
(పళ్యేక సందర్భాలలో తప్ప రోజూ పాజేవారము కాము.) 
"కాని (పఠతి చరణం తర్వాత పల్లవి వాడవలసి వచి నప్పుడు 


68 

వరుసగా * వైప్షవ జన “కు బదులుగా ఒక్కొక్క. సారి “ము స్టీం 
జన’ చేస్త సవ జని * తిట్లు జన ” , “పార్ఫీ జన * * వారినా 
జని’ ఉంచి ణే! ఆయన స్వయంగాకూడ పాట 
పాడటంలో గొంతు కలివే 

చండీపురంనుండి “చాపు” చెప్పులు తొడుగుకొనుట 
కూడా మాని వేశాడు. దానికి కారణంగా.“ మనం చేవా 
లయంలోసిక్కి మనీధులోనికి వెళ్లేముందు చెప్పులు వదలి 
వేస్తాము. అంశు పవిత్ర స్థలాలలో మనం చెప్పులు తొడుగు 
కొని నడవమన్న మాట. నేనెతే దర్శిద నారాయణుని వద్దకు 
బోతున్నాను. ఎవరికుటుంబములోని వారు, బంధువులు దోచు 
శాన బడినారో ; ఎవరి (స్రీలు; వీల్లలు హత్య చేయబడి నారో; 
ఎవరి వద్ద సీగుదాచుకొనటాని'కై నా సరిగా బట్ట లేదో అట్టి 
ఇత. ప నడిచి వారిని నేను Sots మప అ 
నాశెతే అది పరవు పవిత్రమైన యాత్ర, ఇందులో చెప్పులు 
తోడుగుకొనుట ఎట్లా *” అన్నాడు. ఈ మాటలు చచ్చే 
టప్పుడు, వెన్నకొరకు చిలుకబటజే మజ్జిగవల * బాపు ” హా 
దయం మంథనకు లోనగుచుండింది. ఆయన మాటలలోగల 
కరుణధ్వని ఈనాడుకూడా నా చెవిలో గింగురువుని మారు 
| మోగుచున్న ది, 

“బాపి అరికాళ్లు మన అరచేతులకంచు కూడా 


64 


మృదు వెనవి. వాటిలో ముళ్లు (గుచ్చుకొని, అవి పగిలి 
పుండ్లె బాధకూడ పెట్టినవి. 


చండీపురంనుండి సరిగా ఉదయం వడు గంటలకు ఒక 
చేయి నా భుజం మోదనుంచి, రెండవ చేతితో కర్ర పట్టుకొని, 
గ్రోక్ర తోటలలోనుండి, కొబ్బరి తోటలలోనుండి అందరి 
కంటు ముందు రవీంద కవీందుని “వకలా చలో” అనే 
గీతాన్ని పాడుతూ “బాపు” తన యాత్రను (పారంభించాడు, 


జది తోర్‌ డాక్‌ కునే శేఓనా ఆపే 
తజే ఏకలా చలోళే ! 
ఏకలా చలో, ఏకలాచలో, 
ఏకలా చలో శే! . | జది & 


జదికే ఓ కథా న కయ్‌ 
మీరే ఓకే ఓ అధాగ్యా 
శేఓ కథా న కయ్‌ 
జది సబా ఈ థాకే ముఖ ఫిరాయే 
సబా ఈ కరే భయ్‌ ; 
తటే పరాణ్‌ ఖుల్తే 
ఓతు ఇ ముఖఫుయే తోర్‌ మనేర్‌ కథా 
ఏకలా బలో ళే | 1 జది | 


65 


జది సబాఈ ఫిరే జాయ్‌ 
ఓరే ఓకే ఓ అభాగా, 
సబాఈ ఫిశే జాయ్‌, 
జది గవాన పథే జవార్‌ కాలే 
శేఓీ ఫ్‌ లే నా చాయ్‌ ; 
తచే పథేర్‌= కొంటా 
కీ తుఖ రక్తఎమాఖా చరణ తలే 


జది ఆలో నా భే 
కీర పరే ఓ అభాగ్యా 
ఆలో చనా ధరే; 
జది రుడ=బాదలే అంధార్‌ రావే 
దుఆర్‌ చేయ్‌ ధళే; 
తే బ(జ్రానలే, 
అఆపన్‌ బుకేర్‌ పాంజర్‌, జూలియే నియే 


బంగాలీపొట కరం క 
"కేకలువేసి పిలిచినా ఎవ్వరు రాకపోతే నీవు 
జంటఉిగ”సే ముందునకు సాగిపో 


అంతా నోరువిప్పుటక కూడ భయపడి వణుకుతూ 
పడిఉాం కే, క్‌ నిర్భాణ్యణా ! 

నిర్భయంగా నీ వొక్కడివే నోరుతెరచి 

న్‌ మనస్సులో నున్నది గట్టిగా చెప్పు, 

ర్‌ 


66 


దుర్దమ పథమును దాటవలసి వచ్చినప్పుడు అందరూ 
నిన్ను వదలి వెనుదిరిగిపో తే ఓ నిర్భాగ్యుడా |! 

ఆ కంట కాళీర్ట పథమును రక్తలేఖాంకిత మొనర్పుచు 
ఒంటరిగానే సాగిపొమ్ము, 


మేఘావృతీమును అంభకారబంధురమునైన కాళరాతత్రిని 

నీ కెవరు దీపముతో డారి చూపించకున్నను ర్డీ నిర్భాగ్యుడా ! 
నజానలముతో నీ వాదయాగ్ని రగుల్బుకొని 

చానితో నీ వృదయము నొక్క_దానినే దహించుకొని పోనిమ్ము, 


అనుదినం యా(త్ర ప్రారంభ మయ్యే ముందు ఈ 
బెంగాలీపాట పాడే వాళ్లము. తర్వాత ఒకదానితర్వాత ఇంకొ 
కటి చొప్పున, దారిపొడుగునా భజనకీ రనలు పాడుతూ, 
రామనామస్థరణ చేస్తూ వెళ్లుచుంజేవారము. దారిలో, 
ఎక్క- జెక్కుడ హత్యలు జరిగినాయో, ఎక్క జెక్కడ ఎముకలు 
పడి ఉండేవో, ఎక్కడెక్కడ తగుల బెట్టబడిన గుడిసెలుంజేవో, 
అక్కడక్కడ “చాపు” ఆగి వాటిని చూస్తూ ముందుకు సాగి 
పోయేవాడు. వాటినన్నిటినీ చూస్తూంకే ఆయన వాదయం 
వ్యథచే కుమిలిపోతూ ఉండేది, అట్టియెడ భజనవల్లనే 
“ఆయనకు మనఃశాంతి దొరిశేది. 


(పొద్దున్న ఏడున్నర గంటలకు బయలుదేరిన మేము 
మాసీపురం తొమి దిన్నరకు చేరినాము. అక్కడ తక్కిన 


67 


అన్ని చోట్లకం"బ ఎక్కువ నస్టమెంది.' అది 1947 జనవరి 7వ 
తేదీ, అక్కడ * బాపు” దిగటానికి తగిన స్థలం ఒక్క-టికూణా 
లేదు. అందుకని సతీశచాబు ఇచ్చిన “ సంభార కుటీరం ” 
సిలవ బెట్టబడింది. దానిలోనికి పోయి మూలమూలలు * బాపు” 
అతి సూత్మంగా చరీవ్నీంవాడు, పిమ్మట బల్లమిాద కరార్చొని 
కాళ్లు కడిగించుకొంటూ నాతో“ చూశావా ! సతీశచాబు 
నా * మహాలు ” కొరకు ఎంత (శమపడినాడో ! దానిని మోసే 
వారికి కష్టం ఏమ్శాతం లేకుండా ఉండాలన్న ఉచదైేశ ంతో 
దానిని ఎన్ని. చిన్నచిన్న భాగాలుగా విభజించాడో | 
ఒకొక్క భాగాన్ని చిన్న వీల్ల వాడుకూడా మోసుకొని 
పోగలడు. నా మోద ఎంత్మశేమ కురిపీంచినాడో ఆయన! 
ఇంత మహా(సేమను నే నెట్లు ఒక్కడనే ఉపయోగించుకో 
గలను? అందుచేత ఈ మహాలును మనం ఇక్కడనుండి 
ఇంకొక చోటికి తీసికొని పోరాదని నేను నిశ్చయించాను. అక్కు 
డనే ఉంచి దానినొక వైద్యశాలగా చేద్దాము, లేదా అటు 
వంటిదే ఇంకొకపనికి PM ee ఎక్క_డ స్థలం 
దొరికినా నే నక్కడ సుఖంగా ఉండగలను. ఒక వేళ ష్‌ 
స్థలం దొరకకపోతే చెట్లు ఉండనే ఉన్నాయి గదా ? “మా క్రంద 
ఉండవద్దని ” _ అవి మనలను అడ్డుపెట్టవు కదా? వాటి నీడనే 
సుఖంగా పడిఉందాము. ఎట్లా ఉంచ దలచుకొంశే అట్లా 


68 


ఉంచుతాడు రాముడు. దాసి చింత మనకెందుకు ? [గామా 
లకు వెళ్ళిన కార్యకర్తలను ఆయా [గామాలవారు తమ 
కుటుంబంలోని వ్యక్తులను పోషించుకొనేట్టు పోవించాలని 
చేను సూచించాను. కార్యక రలుకూడా ఆయా కుటుంబా 
లకు చెందిన మనుష్యులై పోవాలి, * మేము గొప్పవాళ్లము ” 
అనిగాని, లేక “మో సేవచేయుటకు వచ్చాము, అందుచేత 
మోకు మహోపకారం చేస్తున్నాము ” అన్నట్టి భావంతో 
గాని వారు (గ్రామాలలో మెలగరాదు, . అట్లు (ప్రవర్తించే 
టట్లయి'తే అక్క_డ వారు బాలాకాలం ఉండ జూలరు. జబ్బు 
పడిక్కే అదే |గావుంలోని వైద్యులనుండి వారు మందు పుచ్చు 
కోవాలి. వైద్యు డెవ్వడూ దొరకకపోతే (పకృతిలోగల పంచ 
భూతములనుండి వడి దొరుకుతుందో దానితోజీ వారు 
సంతోవపడాలి. ఇచే నియమం చేను నా కొరకు కూడా 
పెట్టుకొన్నాను, ” అని అన్నాడు. 


మరునాడు ఆ సంచార కుటీరాన్ని “చాపు” వెంట 
తీసికొని రానియ్య లేదు. మేము వ (గ్రామం చేరితే అదే గ్రామం 
లోని వదో ఒక గుడిసెలో ఉం జేవాళ్ల ము. అందుచేత హిందూ, 
ముసల్మానుల ఇండ్లలోను, సాలె, కుమ్మరి, హారిజన్‌, 
మంగలి రెత్సు _్రాహ్మణ, వైశ్య, కమ్మరి, మొదలుగాగల 
'అన్నిజాతులవారి ఇండ్లలోను ఉండే అవకాశం మాకు లభిం 


69 


చింది. నోఆఖాలీ హ త్యాకాండలో భాగం తీసుకొన్న ట్టివారు 
కూడ ఎంతోమంది మేము బసచేసిన వాళ్లలో ఉన్నారు. దీని 
'వల్ల వారికి హృదయ పరివర్తనం కలిగింది. అదిగాక * బాపు” 
వారి ఇండ్లలో బసశేసినందువల్ల , ఈ లోకంలోనే తమ పాపా 
లకు (ప్రాయశ్చి త్తం చేసుకానే అవకాశం దొరికిందని వారు 
భావించుకొన సాగిరి, ఈ విధంగా అందరూ తమ గృహాలను, 
తమ జీవితాలను పవిత్రం చేసికొన ముదలుపెట్టినారు. (ప్రజల 
ఇండ్లలో దిగి వారితో కలిసిమెలసి పోవుటకు తనకు దొరకిన 
సౌభాగ్యంవల్ల ఇన్ని కష్టాలలోకూడ “ చాపు *. తన జీవితం 
ధన్యమైందనుకొనసాగినాడు. అంత దూఖములోకూడ ఆయన 
మొగమున ఆనందం వెల్లివిరిసేది. 

“ వేఆఖాలీలో వాత్యా కాండ జరుగుటయీ మంచి 
దైంది. దానివల్ల మా (ప్రాంతం “ బాపు” చరణస్పర్శ గాంచే 
భాగ్యం పొంది పవిత్రమైంది, ” అని ఎంతో మంది అను 


౧౩. పూలదండలతో స్యా గతం 

ఒకసారి చేవేపురం (నోఆఖాలిలో ఒక (గ్రామం) 
(గామవాసులు, కార్యకర్తలు “చాపు” నకు స్వాగతం ఇచ్చేం 
దుకు వాలా ఆడంబరంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు 


70 


అందు కొరకు దాదాపు నూటయాభై లేక రెండువందల రూపా 
యలు ఖర్చు చేశారట (ఇది మాకు తర్వాత తెలిసింది). (పతి 
రోజు “బాపు” వ (గామం చేరుకుంటాడో ఆ [గావుంలోని 
(స్రీలు ఆయనకు తిలకం బెట్టి స్వాగత ముసంగే వారు. 
మహా అయితే కొబ్బరి ఆకులతో వేశ్వేరు రీతుల [గ్రామాన్ని 
అలంకరించే వారు, అట్లు చేస్తే “బాపు” వమో అభ్యంతరం 
చేస్పేవాడు కాడు. ఎందుకన్న అట్లు చేయటానికి శరీర్యశమ 
తప్ప డబ్బుఖర్చు చేయవలసిన అవసరం పట్టదు. కాయకష్టంతో 
ఏమి చేసినా *' బాపు” అడ్డు పెట్టేవాడు కాడు, 

కాని జేపిపురం (పజలు భాందపురం నుండి పళ్యే 
కంగా రంగురంగు కాగితాలు, పట్టు దారాలు, పువ్వులు ' 
మున్నగు వాటిని కొని తీసుకొనివచ్చి వాటితో (గామాన్ని 
అలంకరించారు. ఇబే గాక నేతితో ను, నూనెతోను దీపాలు 
పెట్టినారు, 

ఈ అలంకరణమంతా చూసి “చాపు” కొంతసేపు 
గంభీరుడై పోయాడు. పేమ్మట్క అక్క-డ ర నివాసం చేసీ 
కొని ఉన్న "కార్యక రలెవరో, ఆ (గామ జనసంఖ్య ఎంతో 
మొదలగు విషయాలు తెలిసికొన వలసిందని నాకు చెప్పీ నాడు. 
విచారించి ఆ [గామంలో మూడువందలవుంది హిందునులు, 
నూటయాశ్రై మంది ముసలా గనులు ఉన్నారని ; హిందువులలో 


71 

(బాహ్మృణులు, కాయస్టులు, భూ దులు గలరని నేను * బాపు” 
నకు తెలియ చేశాను, 

అంతట * బాపు” అక్కడ ఉండే ముఖ్య కార్యకర్తను 
వీలిచి కోపంతో...“ ఈ అలంకారం కోరకు డబ్బు మారు 
ఎక్కడ నుండి తెచ్చారు ” అని అడిగినాడు. ఆ సోదరుడు. 
“మో చరణ స్పర్శ మా భూమికి మాటి మాటి శెట్లు లభ్యం 
కాగలదు * అందుకని హిందువులం మేము ఒక్కొ-క్క-రం 
ఎనిమిది అణాల చొప్పున చందా వేసుకొన్నాము. అంత 
కంకు అధికంగా ఇయ్య గల్ర్‌న వారు అధికంగా కూడ అ్బారు. 
ఈ విధంగా దాదాపు మూడు వందల రూపాయలు [పోగు 
చేసి ఈ వస్తువులన్నింటిని కొని శతెచ్చినాము” అని 
జవాబిచ్చాడు. 

దీనితో * బాపు’ నకు ఇంకా కోపం వచ్చి “మూరు 
వేసిన ఈ అలంకారవుంతా తుణంలో కాంతి విహీనమై 
పోతుంది. ఇది చూసే మోరు నన్ను మోసం చేస్తున్నట్లని 
పించుతున్నది. పైగా నా అండ చూసుకొని ఈ వ్యర్థాడం 
బరంతో మత వైషమ్యాలను వృద్ధి చేస్తున్నారు. నలువైపుల 
నాలుకలు బాచుకొని పె శెగసీ వస్తున్న అగ్ని జ్వాలల మధ్య 
చే నిప్వుడున్నానని మోకు తెలియదా? ఈ పూలదండలు 
ఎన్ని వేశారో వాటికి బదులు అన్ని నూలు డండలు నాకు 


12 


వేసే నాకు దుఃఖము కలిగేది కాదు. ఆ నూలు దండలు అలం 
కారంగానే ఉండక, తర్వాత బట్టలుగా . నేయించుటకు పనికి 
వస్తాయి. వ్యర్థంగా పోన్ర, ఈ (గ్రామంలో వాలా డబ్బుందను 
కొంటాను. లేకపోతే ఇట్టి సంకట సమయంలో ఈ హోరాలు, 
తోరణాలు తయారు చేయాలని మోకు తోచి ఉంజేది కాదు. 
నాయందు మోకు గల [వేమ చూపించుటకు కూడా ఇదంతా 
చేస్టే అది కూడా తప్పే. దీనివల్ల మో [చేమ ఎంత మూ[తం 
(పకటితం కాదు. మోకు నా యందు (వేమ ఉంచే నేను 
చచ్చేది చేస్టే కాలు అంత మాతం వాలు నాకు, ఇన్ని 
హతాాకాండలు జరిగిన వీవుట వరంగా ఇంత డబ్బు ఖరు 

న బుద్ది మోకు గ — నా కర్థం ప 
లేదు. నీవో, చేరు పొందిన కాంగాసు కార్యక ర్తవు. నా పుస్త 
కాలు కూడా చదివినానంటున్నావు. ఎం, ఎ, వరకు చదువు 
చదివినాను. జైలుకు కూడా వోయి వచ్చాను. ఖద్దరు అంగ 
వసం కూడా కట్టు కొంటున్నా వు. అయితే ఈ అలంకరణలో 
విదేశ మిల్లులనుండి వచ్చిన పట్టుదారం, రిబ్బనులు మొద్నలె 
నవి ఎట్లా ఉపయోగించాన్ర * నే నింత చెప్పదలచు కొన్నాను. . 
నా దృష్టిలో అదంతా దుఃఖ దాయకంగా ఉంది. ఒక నాడు 
(పజా సేవకులుగా (పనిద్ధి "కెక్కిన కార్యక రలు. అధికారం 
లోకి వస్టే పూలహారాలు వేసే లేక చేయించుకొనే లోభంతో 


78 


1భష్టులై పోతా శేమోనని నాకు అనుమానంగా ఉంది. “నా 
కార్యక ర్హలలో ఎవరినై నా సరే పరీకు చేయండి. అతను ఎంత 
పవిత్ర జీవియో మోకు "తెలుస్తుంది. అతనివద్ద ఎన్ని మోటారు 
కారులు బంగళాలు ఉన్నా తన ధ్యేయాన్ని మా(తం వదలి 
పెట్టడు” అని థై ర్యంతో తల యెత్తుకొని గట్టిగా నేను ఈ 
నాడు కూడ చెప్ప జాలననిపిస్తున్నది. సరే జరిగిందేదో 
జరిగింది మంచిమాట, ఈ నాటి కథ వల్ల నా కండ్లు తెరచు 
కొన్నాయి. నేను జాగరూకుడనై నాను. ఇందులో మో 
దోవం ఉందనను, మోరు మో అసలు స్వరూపంలో కనబడి 
నారు. దానికి ఎవరు నవమి చేయగలరు? ఇది మిషగా చే 
నెక్కడున్నానో ఈశ్వరుడు నాకు గుర్తుకు తెచ్చినాడు. విధి 
' ఇంకా ఏమేమి భూడాలని (వాశాడో 1” అని అన్నాడు. 


“చాపు నకు ఇంత దుఃఖం కలుగుతుందని పాపం 
ఆ కార్యకర్తలకు ఏమి తెలుసు? ఆ సోదరులు చిన్న బుచ్చు 
కాన్న ముఖములతో అక్కడ నుండి వెళ్లి వోయారు. అరగం 
టలో ఆ అలంకారవముంతా లాగివేయబడింది. పసికి. వచ్చే 
వస్తువులు జాగత్త పెట్ట బడినాయి.. పూలహోరాల కారకు 
ఉపయోగించిన దార మంతా ఒక ఉండగా చేయ వలసిందని 
* చాపు” చెప్పినాడు. అది వాలా పెద్ద ఉండయింది. బట్టలు 
కుట్టుకొనుటశై దానిని ఇచ్చాడు. దానిలో దాదాపు పది 


74 


హీను, ఇరవై రీలుల దారం ఉంది. “చావు” అంత కోన 
పడక పోలే అంత దారం వృథాగా పోయి ఉండేది కడా? ఆ 
తర్వాత (గామాల వారు చేతితో వడికిన నూలు దండలు వేసి 
“బాపు?” నకు స్వాగత మిచ్చేవారు. దాని వల్ల అయిదు తానుల 
బట్టకు సరిపోయేటంత నూలు (పోగైంది.. దానితో బట్ట 
నయిం చబడి బీదవారలకు పంచి పెట్ల బడింది. నిజంగా * బాపు ” 
బీదవారల కాపుజే ! 


౧౪. కలకత్తాలో ' జరిగిన అద్భుతం 
క్రిందటి సంవత్సరం 1947లో, ఎన్నో ఏండ్ల బానిసత్వం 
తర్వాత స్వాతంత్యదినం రాబోవుచున్నప్పుడు * చాపు త్రో 
పాటు మేము కలక త్తాలో ఉన్నాము, 

అగస్టు 15వ తేదీనాడు మరల నోఆఖాలీలో ఎక్క 
జైనా నిప్పు అంటు కొంటుందేమా అన్న భయం హిందు 
వులను పట్టుకొని ఉంది. అందుకనే అక్కడికి వెళ్లటానికి 
కాళ్చీరునుండి “బాపు” కలకత్తా చేరుకొన్నాడు, 

అప్పుడు కలకత్తాలో హిందూ ముస్లిం కొట్లాటలు 
జరుగుతున్నాయి. అందుకని అప్పటి బెంగాలు [పథాన మంతి 
బాబు (పఫుల్లచం[దఘోహు ఆరెండు రోజులు ఆగమని “బాపు” 
ను ప్రార్థించాడు, “చాపు” ఆగిపోయాడు, కొట్లాటలర 


75 
ఎక్కువ కాసాగినవి, అయినప్పటికి “చాపు” ఆగస్టు 15వ ' 
"లేవి! నోఆఖాలీ చేరాలని నిశ్చయించుకొన్నాడు. మే మంతా 
సిద్ధం కూడా అయినాము. ఇంతలో శహీద్‌ సుహారావ ర్తి 
సాహేబ్‌ వచ్చి.“ ఇక్కడ మండుతున్న అగ్నిని మారు 
తక్క ఇంకెవ్వరు ఆర్చ లేరు. దీనిని ఆర్పివేసీన తర్వాతనే మోరు 
నోఆఖాలీ వెళ్లండి,” అని అనసాగినాడు. దానికి * బాపు [కూ 
“నేను ఒక్కడినే ఎట్లు ఆర్బగల్లుతాను ? ఆం! నేను మాకు 
మంత్రిగా పని చేయగలను, కాని నేనైతే నోఆఖాలీ తిరిగి 
వస్తానని మాట ఇచ్చి వచ్చాను. అందుకని నే నక్క-డికి వెళ్ల 
వలసి ఉంటుంది. అయితే మారు నోఆఖాలీ బాధ్యత వవాం 
చితే నే నిక్కడ ఉండి ఈ అగ్నిని ఆచ్చేందుకు చేతనైనంత 
(పయత్నం చేయటానికి సిద్ధం. "కాని ఒక్క మాట. నాతో 
కలిసి ఉండటానికి, ఫకీరుగా మారటానికి మారు ఓప్పుకోవలసి 
ఉంటుంది, ” అన్ని చెప్పినాడు, 

సువారావర్తీ కొంచెంసేపు ఆలోచించి.“ నే నక్కడికి 
మనుష్యుల పంపి చేతనైనంతవరకు (ప్రయత్నిస్తాను ” అని 
అన్నాడు. 

“చాపు తకుణమే. చేతనా నంత (ప్రయత్నం 
చేస్తాననటంతో సరిపోదు. వీవారులో వమైనా గడబిడ జరిగితే , 
నేను ఉపవాసం చేస్తానని బీహారు వాళ్లతో చెప్పి వచ్చాను. 


76 


" నోఆఖాలీలోకూడ వచె నా అల్లరి జరిగితే అడే విధంగా నేను 
ఉపవాసం చేస్తానన్న మాట, ' ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని 
మారు జవాబియ్యండి ” అని అన్నాడు. ఈ మాటలు ఆగస్టు 
13వ తేదీన జరిగినవి. 

“చాపి వ్యవహారపద్ధతి అట్టిది. నోఆఖాలీలో నేటి 
వరకు జరిగిన హ త్యాకాండకు, ముందు ఏమైనా జరిగితే 
దానికీ ™ బాధ్యులుగా భావించ బడతొారని 
చెప్పటంతోడనే శహీద్‌సాహేబ్‌ కొంచం ఆలోచనలో పడి 
పోయాడు. నిజం క ఆయనకు నోఆఖాలీ భాధ్యత 
తీనికొనుట నమంత భారమైన పనికాదు, - నోఆఖాలీ హత్యా 
కాండకు బాధ్యులై నట్టి, ఘోర నేరారోపణలు చేయపడినట్టి 
ముసల్బాను సోదరులందరు విముక్తులై నారు. మైగా వారంతా 
శఛహీద్‌సాహేబ్‌ మాట వినేనారే. తన 'కార్యసాధనకొరకు 
* శాస్త” అవలంబించిన పద్దతి ఎట్లున్నది * బాధలు పెట్టిన 
వాడినె త్తిని సంరతుణ భారం పెట్టటమా ! ఎవడైనా నౌకరు 
ఇంట్లోనుండి కొద్దికొద్దిగా దొంగతనం చస్తూఉంశే “అంతా 
నీవేచూడ” మని కష్టాలకు పూర్తిగా సిద్ధపడి ఇల్లు ఆ నొకరు 
మోద వదలివేసే మసిషివంటి వాడు * బాపు ” ఇట్టి పద్ధతుల 
నల్లనే మనదేశం ఇట్టి ఉన్న తస్థా నాన్ని పొందగల్లింది. 

"రెండవ రోజున శహీద్‌ సాహేబ్‌ ఆయన మిత్రులు 


71 


వచ్చి“ నోఆఖాలీలో పూర్తిగా శాంతి ఉండేటట్లు చూసే 
బాధ్యత మాది. ఇక ముందు ఏమో జరుగకుండా చూస్తాము. 
మిరు మా(తం ఇక్కడ ఉండిపొండిి,.” అని అందరూ 
అన్నారు. మంచిబే, నోఆఖాలీలో * బాపు” నకున్న పని 
కలకత్తాలోనే నెరవేరింది. ముసల్మాను సోదరులందరూ 
నోఆఖాలీ వెళ్ళినారు. అక్కడి హిందువులకు ధైర్యం కలుగ 
జేశారు. వారికి పూర్తిగా తోడ్పడటాసికి కూడా య. 
వారు, ఇక్కడ సువారావర్తీ సాహేబ్‌ “బాపు తో 
ఉండేందుకు ఒప్పుకొన్నాడు. ఆఖరికి లిండితినుట్క నీళ్లు 
(తౌగుట్క లేచుట) కూర్చోనుట అన్నిపనులు * బాపు” 
తోనే. ఇద్దరిలో వవ్వరా ఒంటరిగా ఎవ్వరిని కలవకూడదని, 
షతికలకు (వాయటంకూడా ఇద్దరూ కలిసే [వాయాలని 
నిశ్చయింప బడింది, ఆగష్టు 14వ తేదీకి మేము బేలియాఘాట్‌ 
లోని “హౌదరీ మేన్ష నలో ఉండటానికి వెళ్చినాము. ఈ 
ముహాల్లా (పట) ol ముస సల్మాను సోదరులు భోజాూల 
కుండోడి నారు. 


అల్లు చెప్పటానికి సీలు లేనంత అపరిశుుభంగా ఉండింది. 
ఇంత యిబ్బంది నోఆఖాలీ యా[తలోకూడ లేకుండెను, 
ఒక్కకు ఒక్కగది. దానిలోకి “చాపు” దర్శనార్థం "వేలకొలది 
ప్రజలు వస్తూ ఉండేవారు. బాపు’ నకు బుక్క నిమిషమైనా 


78 


విశాంతి దొరిశేదికాదు. మేము ఆ ఇంటికి వెన్లిననాడు 
ఎంతోమంది నవయువకులు * బాపు’ యడ ఆగహావేళులై ___ 
“ హిందువులకు మిరు శ(తువులు. శెండు మూడు రోజులలో 
కొద్దిమంది ముసల్మానులు చంపబడేటప్పటికి మారిక్కడికీవచ్చి 
తిష్ట వేసి కరార్పున్నారు. ఇంతవరకు ఎక్కడ ఉన్నారు?” 
అని అనసాగినారు. “చాపు” చిరునవ్వు నవ్వి, అందరిని 
శాంతపరుస్తూ..“ మీరంతా యువకులు. నా ముందర 
పిల్ల లు. ఇక్కడ కరార్పున్న మా అందరికం'టు నా అఖరికొడుకు 
చేవదాసుకూడా పెద్దవాడు. జన చేత నేను హీందువుడను, 
కర గ చేతకూడా "నేను 'హేందువుడనే. హిందువుల శత్రువు సెట్లు 
కాగలను * ఇది మోరెందుకు అర్థం చేసుకో తేరు ? నోజఖాలీ 
వెల్లింది ఎవరు 4 * ఈనాడు నేను అక్కడికి వెళ్లేవాడినే. నాకు 
మొ సహాయం కావాలి. ఒక్క-డినీ నేను వమా చేయలేను. 
రతకులై నా, భకుకులై నా నాకు మానే, భతుకులై నా సంతో 
పీంచుతాను. ముసలివాడను నేను. ఇంకా వాలాశాలం 
(బతకాలని నాకు లేదు. వాలా సేవచేశాను. వినేటట్ల 
యితే మిమ్ముల శాంశింప చేద్దామనే వచ్చాను. హిందూ 

ముసల్నాను లిద్దరికి నేను శవకుడను, నాకు అన్ని మతాలు 
సమానమే. చూడండి ! నోఆఖాలీలో సదా శాంతి ఉండేటట్లు 
శే నికడ కూర్చొనే వర్శ్నాట్లుచేశాను ” అని వీమ్ముట 


79 


శఫీద్‌ సాహేబ్‌ తనతో కలసి ఎట్లు ఉండేందుకు నలా 
ఆ కథ వారికి తెలియచేశాడు. 
“రతుకులెనా మోశే.._.భతుకులె నా మానే” అన్న 
ఈ వాక్యంలో “ బాపు”? భవివ్యత్తున జరగబోవునది సూచించి 
నాడా * వాస్తవానికి, ఆయనకు భతుకులైంది హిందువులే 
గదా 1? 
యునకులంతా శాంతించారు. ఏచే నగరంలోనికి 
పోయి శాంతి సందేశాన్ని వ్యావీంప జేయ ముదలిడినారు. 
స్వాతంత్ర్యం దొరకుటకు అరగంట ముందే. అనగా రాతి 
పదకొండున్నర గంటలే హిందువు ముసలా నును, ముస 
లా ఇను హిందువును చూడటమే భరింపజాలని కలకత్తాలో 
'హిందూ ముస్లిం భాఈ్క భాఈ (హిందు ముసల్మానులు సోడ 
రులు, హిందూ ముస్లిం ఏక్‌ హో (హిందూ ముసల్మానులు 
వకము కావాలి అన్న నినాదములు ఆకాశాన్ని చీల్చి వేయ 
సాగినాయి. భుజం భుజం కలుపుతూ మోటారు లారీలలో 
పింందూ ముసలా శనులు “బాపు” దర గ నార్థం రాసాగినారు, రాత్రి 
అంతా అట్లా ణే ఉండింది. రాతి అంతా “చాపు సదపోవ 
టానికి వీలులేక పోయింది. హిందూ ముసల్మాను సోదరు బే 
"కాదు సోదరీనుణులు, పిల్లలు అంతా కలిసి స్వాతం త్య (ప్రదాత 
యగు రాష్ట్రువీత దర్శనం వేసికొని. మా అపరాధము 


80 
శమించు_ఇకముంచెప్పుడట్టు చేయము,” అని ప్రతిజ్ఞ 
గైకొని పోవుచున్నా నేమో అన్నట్లు పడలిపోనుచుంజేవారు. 
అప్పుడు అక్కడి దృశ్యమట్టిది. నగరమంతా దీపాలు పెట్టబడి 
నాయి సభలు ఊశేగింపులు ఉత్సవాలు మొదలై నవి 
జరిగాయి. కాని * బాపు” అరగంటలో సాధించిన శాశ్వత 
మైన ఐక్యతముందు ఆ దీపాలు వెల వెల బోతున్నట్లుం దేవి ! 
ఇదిగాక నాటినుండి నేటివరకు నోఆఖాలీలో శాంతి భంగమైన 
దనటానికి తగిన సంఘటనేదీ జరుగలేదు. అక్కడ (ప్రశాంతం 
గానే ఉంది. “బాపు” అక్కడ ఉంచిన కార్యకర్తలు 
అప్పుడూ ఇప్పుడూకూడ అక్కడనే ఉన్నారు. 


ఆగస్టు 15వ తేదీనాడు మమ్మందరిని “చాపు ఉప 
వాసం చేయమన్నాడు, అంతట చేను.“ బాపూ! నేడు 
మాకు మీరు మిఠాయి పంచి పెట్టవలసిన రోజుకాదా * ” 
అని అడిగినాను. “చాపు” జవాబుగా...“ పుట్టుక, వివా 
హము, మృత్యువు... ఈ సందర్భాలలో నను ఉపవాసం 
చేయించే సంగతి నీకు తెలియునుగడా * కుభకార్యాలప్వు 
డెప్పుడూ, నేను ఉపవాసము చేయిస్తాను. నేటినుండి మన 
"బాధ్యత ఎంత హెచ్చిపోతున్నది * వీకాదళీ ఉపవాసంవ శ్రి 
మనస్సు భక్రివెపు (మొగ్టినట్లు నేటి ఉపవాసంవల్ల మనకు 
మన బాధ్యతలు బాగా గుర్తుకు వస్తాయి, మనకు స్వాతంత్రం. 


81 

సంపొదించిన ఆయుధం రాట్నం. ఈనొడు చానిని మనం 
మరచుబట్లా? మరి మొన్మవతం ఎందుకంటావేమ ? 
అది మనం ఈశ్వరుని... ఓ పరమేశ్వరా ! "నేటినుండి నీవు 
సర్వదా మాకున్న గురుతర భాధ్యతల జ్ఞానం మాకు కల్లించు 
చుండుము. అధికార [పొవ్సీ తర్వాత మేము భోగ విలాసాదు 
లలో పడిపోకుండునట్లు చేయుము” అని (సార్భించుటకు, 
వ విధమైన గర్వానికి మనం లోనుకాకూడదు, నేటినుండి 
మనమంతా ఇంకా విన్నములమై పోవాల్సి ” అని చెప్పినాడు, 

అట్లు చెప్పునప్పుడు “చాపు” ముఖం గంఖీర ముద 
చాల్సీంది. అరగంటలో విషపూరితమైన వాతావరణాన్ని 
ఆయన అమృతమయం గావించాడు, కాని ఆయన ముఖ 
మందు దాసి చివ్నామే లేదు. ఆయనకు తానేమి చేసిన శ్లే 
లేదు. ఎవరైనా అభినందించి కే. ఆయన...“ న కాకిగా 
వునికీ ఏమి చేయగలడు ? నన్నెందు కభినండించుతున్నారు లి 
మోరంతా సహాయం చేశారు. దానివల్ల నే ఇడి జరుగుట సంభ 
వంచింది ” అని అనేనాడు. 

ఆనాడు మేమంతా “ బాపు” తో సహా ఉపవాసం 
చేశాము. నూలు వడికే కార్యక్రమం పెట్టుకొన్నాము. 
జెంగాల (ఫొంతపు మంత్రు లందరూ * బాపు ” నకు (క్రణామం 


జేయటాసికి వచ్చారు, వారందరితో ఆయన... చూడకండి ఓ 
A 


నం 

ఈ రోజు నుండి . మోరందరూ ముండ్తకిరటాల ధరిస్తున్నారు, 
క్రంతవరకు మా ఆంత నిరాడంబరంగా ఉన్నారో , కక ముందు 
సూడ అంత, బిరాడంబరంగానే ఉండండి. అధికారం వాలా 
చెడ్డది. కొంచమైన. గర్వపడ వద్దు. భోగ విలాసోదులలో 
చిక్కు కొన వద్దు, నిరాడంబర జీవితంలో, న్యమతలో, అహిం 
సలో సవానశీలతలో (పజలకు మారు అదర్శంగా ఉండాలి. 
(గామాలను బారు పునరుద్దరించాలి. సత్యాన్ని ఎన్నడూ 
వదల వద్దు. మాకు, నిజమైన. "ఫరీతు నేటినుండే. ఆంగ్లేయుల 
రాజ్యంలో ఒక విధంగా చూసే మాకు పరీశ్నే ేకుండింది. 
చీటినుండి మోకు అన్నీ పరీవలే పరీకులు. ఈశ్వరుడు 
మిమ్ముల సఫలీకృతులు. గావించుగాక !” అని బోధించి 
నాడు, 
1947. అగస్టు 15వ తేదీ శుక్రవారమైంది. ఒక ఏడాది 
కర్యాత మనకట్టి సద్బోధ గావించుటకు “వాపు. మనకు 
లేడు! తన పనిని పూర్తి చేసుకొన, తన భవివ్యద్వాణి 
(ప్రకారం శుక వారం నాడే హిందువులకు భత్యుమై పోయాడు 
ఈ మన పాపానికి * బాపు ” ఆ నాడు మనకు చెప్పిన మాటల 
జ్ఞాపకం "వేసుకొని (ప్రాయశ్చిత్తం చేసు కొందుము గాక | 
ఆ మహాపురుషుడు చూపిన మానాన పోవు శ క్రిని ఈశ్వరుడు 
ఘునకు (శుసాదించుగాక ! 


0. బొపు జన్య -రీన ములు 

“బాపు జన్న దినములని కావాలనే నేను బహు 
వచనంలో (వ్రాశాను. ఇంగ్లీషు శారీఖుల (ప్రకారం ఆయన 
జన 3 దినం అక్టోబరు శెండన “తేదీన వస్తుంది. తిథుల 'శకారం 
భాద్రపద బహుళ ద్వాదశి నాడు అవుతుంది. 1947వ సంవత్స 
రంలో తేదీల ననుసరించి వచ్చే జన్మ దినం తిథుల. దానికం"కు 
ముందురావటం జరిగింది, 


చేడా జన న దీనాలు, * బాపు” లేనందునల్ల అంధకార 
మయములె పోయినాయి. [క్రిందటి ఏడు ఈనాడు.“ నచ్చే 
కరఖా (రాట్నం) దాదళికి భారత దేశం పూర్తిగా మారి 
పోనటమైనా జరుగుతుంది. లేదా చేను లేకుండానైనా 
పోతాను,” అని * చాపు” భవివ్యద్వాణిని పలికినాడు. కాని 
ఆయన చెప్పింది నిజమైపోతుందసి ఎవరు అనుకున్నారు, 

విడలా హవన్‌. } 
గురువారం, 210.1947. 

మూడు గంటల ముప్పది నిమిపాలక్‌ (ప్రార్థన కొరకు 
లేచాము, మేను లేచేటప్పటికే ఆ ఇంటిలోని is 
అక్కడికి చేరినారు. మొగము మొదలై నవి మే మంతా కడుగు 
కొని ఒకరి తర్వాత ఒకరం * బాపు” పాదములంటి (పణామం 


84 
చేశాము. నేను నవ్వుతూ “చాపు” తో“ ఇదెక్కడి 
న్యాయం * మా పుట్టిన రోజునా మేము అందరికాళ్లకు 
(యమొక్కు-తాము. మో జన దినం నాడుకూడా మో పాదము 
లకు మేమే నవుస్కరించవలని వస్తున్నది,” అని అన్నాను. 

“శాప అనను. వుపహోతు లపట్ల సాథారణ 
భియమాలన్నీ తారుమారుగా వర్తిస్తాయి. మోరంతా నన్ను 
మహాత్ళునిగా చేశారుగదా ? నేను నిజంగా నముహోత్సుడిని 
కాక పోయినా మోరంతా మహాత్యుడనని అనటంవల్ల 
నూమూలు మర్యాదల కన్నింటిక్లీ నేను అతీతుడనై పోయాను,” 
అసజవాబు చెప్పినాడు. 

ఆ దినములలో * బాపు” దగ్గుతో, జ్వరంతో, జలు 
బుతళో భాధ పడుతుంటేవాడు. ane ar బాధ కబిగేటంత 
ఎక్కు-వగా ఆయనకు దగ్గ వచ్చేది. అయినప్పటికిని (ప్రార్థన 
తర్వాత ఆయన మరల నిద్రపో లేదు, (ప్రతిరోజు వలె ఉత్తరా 
లను హరిజన షత్రికలకు వ్యాసాలను (వాయుటకు కూర్చొని 
నాడు, 


ఛాప్పునకు వచ్చిన దగ్గు మూడు వారాలు ఉంజే దగ్తు. 
ఆయినా ఆయనకు నొప్పీ కొంచం తగ్గటానికి డాక్టర్లు ; పెప్సి 
ఇఫ్‌ ” ఇంజక్ష నుల తీసుకళోవలసిందని సలహా సిచ్చారు దాని 
'భూాజట * బాపు ” సకు డాక్టృర్లకు వాదం జరిగింది. “ నా రామ 


చానం సంగతి వమిటి ? అదీ వృాదయమంకా నిండివుం కే. 
జాని శ క్రినల్ల దు “పే రూపులేకుండా పోతుంది. అట్టు 
గాక మూడు సర తపక ఆ జగ్లు ఉంటు నా రామనామం 
ఎందుకు కొరణానిదని అ ఈ కాశుండుకు జీను 
సిద్ధం, ౫” అని * చాపు” అంటాడు, డాక్ట రులుఒ అది ఆంతో 
సరే, విజ్ఞాన శాస్ర బరిశోథనలు అబద్ధవుని మారు ఎట్లా 
చెప్పగలరు 2 రామనామం వృొాదయపూర్వక ౦గా జపించేసొతి 
నివ్వనినై నా తీసుకొచిరండి. ఆయనలో కలరా [క్రీముల మేము 
న్యాసీంపచేయగలము, ౫” అని అంటారు * ఇది ఉద్దండత, 
ఇక్లాన శాస్త్రం ఇంకా ఎంతో పరిశోధించవలని ఉంది. ఇప్వుజే 
అది మొదలైంది. ఇక (శ్రద్ధతో రామనామం జవించితే (ప్రదం 
చంలో ఎవ్వరూ జబ్బే పడబోరు. లోకంలోని [పజలు అంతే 
శుద్ధులు, సిన్పాపులు అయిపో తే ఎవరికి ఏ రోగం రాదని నాకు 
పూర్తిగా నమ్ముకం ఉంచి. కాని మారంతా పొర బడుతున్నారు. 
సోపు నోకు సూరు “లివర్‌ ” తేక లివర్‌ ఎక్‌ సక ఇంజ 
చులు ఇస్తామంటే, విదేశాలలో తయానెన వాటిని నేను శీసీ 
హొననలసించేనా ? భారత దేశంజాలా సోనరిజేశం. అందులో 
ఇణాక్టరులు చురీ అండరికంట సోనురిపోతులు. తము జేళంతో 
చారు ఏ ముందులు సిద్ధంశేయలేరు. నిబేశాలలో శిద్ధం జేటూ 
బడిన వస్తువుఖం బే పారికీ నమ్మకం, ఎంతే చోళ్ళాగ్యు p81 


86 

మన "దేశం బచ్చగాండ్ల దేశమూ €. (పకృతి సర్వం ఇచ్చినా 
మనం 1తిరిపెము ఎత్తుకోవలసి వస్తున్నది. నిజంగా ఈ విషయా 
లను గురించి ఆలోచి స్టేనాకు ఎంతో దుఃఖం వస్తుంది. అట్టి 
భాగ్యం ఛారతబేశానికి ఎప్పుడు పట్టవలసిఉందో అప్పుజే 
అదిపట్టగలదు. ఇప్పుడు వమని ఏమి లాభం ? నేను వాలా 
చేశాను, ఇక కప్పుడు వమిశేయటానికి నాకిచ్చ లేదు. ఈ 
లోకంనుండి [పోవాలని ఉంది. అదికూడా రామ.___రామ. 
అని అంటూనే. రామ నామంలో ఎంత మహత్వముందో 
మికు నేను చెప్పజాలను. నా కంతటి సామర్థ్యం లేదు 
ఇప్పుడు నేను కువు ర ఆవములో కూర్చొని ఉన్నాను. 
నాబ్దువై పుల అగ్ని మండు తున్నది. మారు డాక్టరులు. 
నన శా న్ర్రంలో ఎట్లు పరిశోధనలు సల్పుతున్నా రో అబే 
మాదిరి నేనుకూడ రామనామ మవహాత్యమును తెలిసికొన 

టుపడుతున్నాను. తెలిసికొన గలిగికే సరే... లేకపోతే ఆ 
(పయత్నంలోనే (పాణాలర్బించు తాను, అక్టోబరు రెండని చేడు 
నాకు నమస స్క-రించేందుకు మిరంతా "వచ్చారు. నాకు 
మంచిదని మికు తోచినచానిని మిరు చెప్పుచున్నారు, 
ఇదంతా మోకు నాయందుగల (-వేనును తెలుపుతుంది. కాని 
శీముందు సంవత్సరం వచ్చే చరఖాజయంతి నాటికి (పజ్యలించా 
సోశున్న ఈ అగ్నిని చూడటానికి నేను లేకుండాగై సా 


87 


పోవాలి లేదా భారతబేశం యొక్క రూపం ' పూర్తిగా మారే 
పోవైనా పోవాలి.’ అని నేను కోరుతున్నాను. ' అందుచేత 
నాకు దీర్ధాయునుకారకు మారు (ప్రార్థించకుండా, చేను చేసి 
కోసం భగవంతుని ప్రార్థిస్తున్నా నోదాని కారే మారు: ప్రార్థిం 
చండి ” అని “చాపు” అన్నాడు, / 


. 1947 సం॥ అక్టోబరు 2వ "లేదీ ఉదయం అయిదున్న ర 
గంటలకు పె మాటలు * చాపు” చెప్పింది, 


రాణ 


వదైనా శుభకార్య మహప్పుడు అమంగళకరమైన 
మాటలు పల్క_రాదని, ఎనకిమోద కోపపడరాదని, వడువ 
కూడదని మనవాళ్లు అంటారు. నా డైరీలో “బాపు? అన్న 
వె మాటలు చదివినప్పుడు మనవాళ్లు చెప్పేదాంట్లో కొంత 


నిజం ఉందని నాకసివీస్తున్నది. రామనామ సాధనలో ముని 
తేలే “చాపు” ఆ రామనామం జపించుతూనే వెల్లిపోయాడు ? 


వడుగంటలకు మేము “చాపు” తో వాహ్యాళికి "వెల్లి 
నాము. మేము నడుస్తుండగానే ఒక ఆంగ్లోయ సోదరుడు 
“ బాపు” ఫోటో తీసీందుకు (పయత్నించాడు. “ బాపు” నకు 
కోపం వచ్చింది. ఫోటో తీసుకొనేవారు ఎన్నోసారులు 
ఆయనకు చాలా నిసుగు పుట్టించారు. "కాబటి వారం చునే 
“బాష” నకు కొంత విసుగు కోపం కూడాను, ఆయన. 


83 


శ బద్రి (ప్రార్థనలో గడప వలసిన రోజు దాసి బదులుగ 
ఇచా $? * అని నొచ్చుకళొన్నాడు. 

ఇంతలో కృపలానీగారు, సోదరి నుచేతొ కృదలాసి 
మున్నగు వాలెండరో * బాపు” నకు నమస్కారం చేసేందుకు 
వచ్చారు. “చాపు” తో సవ మేమంతా ఉపవాసం చేశాము, 
చేను “ చాపు’ ను.“ మోశెందుకు ఉపవాసం చేస్తున్నారు ? 
అని (పశ్నించాను, ఆయన జవాబుగా." నేడు చనా లేక 
రాట్న ముయొక్క. జన దిన మని చెప్పాలి. ఈ రాట్నము 
పరోవకార మునర్చేజైవము. ఇది పుట్టినరోజున ఉపవాసం 
చేసి, పవిత్రులమై పదేపదే." ఏశాట్న చె దెవమా? మాకు 
శరణిమ్ము ” అని మనం (ప్రాక్టించాలి. ఇట్లు (ప్రార్థించేందుకే 
చేను ' ఉపవాసం చేశాను, అంతేకాని చేడు నా జన దిన మన్కి 
డానిశేదో మహత్వముందని నేను అనుకొనుటవల్ల కాదు 
"అని చెప్పి నాడు. 


. వాహ్యాళీ తర్వాత స్నానాడికములనుండి * బాపు” 
నకు ఎణిమిడిన్నరకు తీరుబడి అయింది. మోరాబహన్‌ ఆయన 
కూర్చొన్న. గదిముంచు పున్సములతో కళామయమగు రీతిన 
శం ఓ: _హేళామ్‌ క, కాలును (() తయారు చేసింది. మే 
చుంతా “చావు? చెడలో నూలరదండలు. జేసీ అయన పాడ 
వద్శకుఅంటుకొని ప్రణాళుము లర్సించాయు. వీమ్ముట: చిన్న 


89 


(ప్రార్థన చేశాము, (ప్రార్థన జరుగుతుండగా జవాహరలాల్క్‌ ' 
ఇందిరా గాంధి తన కుటుంబముతో సహో ఘనశ్యామదాసు: 
చిడలా, క (నయలాల్‌ ముస్ది, సి హెచ్‌. భాభా డాక్షరు: 
జీవరాజ్‌ మెవాత్కా సర్దారు వల్ల ఛాయిపేలు మొదలగు. 
వారందరితో ఆగది నిండిపోయింది. అన్ని మతాల (ప్రార్ధనలో 
గావించబడిన తర్వాత వచ్చిన వారందరూ వెల్లి పోవుట 
జరిగింది. “బాపు” నకు దగ రావటం మొద లెండి. 


అక్కడ ఉన్న ఒక సోదరుడు...“ బాపూ” మో దః 
ఇంకా పోలేదు” అన్నాడు. దానికి...“ రాముడుం కే ఇది. 
పోతుంది. లేకపోతే నేను దగ్గుతో చనిపోవ గోర్తాను. 125 
ఏండ్లు (బతకాలని నాకిప్పుడు లేదు. మోరందభూకూడ “ఓ 
భగవంతుడా ! భారత దేశానికి సద్బుద్ధి చైనా ఒసంగుము, లేదా 
ఈ ముదుసలిని ఈ దావానలమునుండియైనా తప్పించు,” 
అని (ప్రార్థించాలి. ఇంగ్షీషువారితో వేసిన ఇన్ని పోరాటాలలో" 
"నేనెప్పుడు నిరాశుడ కాలేదు. కాని ఇంటి వ్యవహారాలను, 
ఎవరితో చెప్పను ? సోదరుడు సోదరుని చంపగోరుతున్నాడు, 
దీనిని చూస్తూ (బతికిఉండాలని నాకు లేదు” అని (ప్రత్యుత్తర 
మిచ్చాడు, 

వీరంతా పదిగంటలకు వెడలిపోయారు.. * ఛాపు” 
నకు (ప్రణామం చేసేందుకు ఎందరో వస్తూనే ఉండిరి. కాకా 


90 


" సొహీబ్‌ గాడ్డిల్‌ , దేవదాసు గాంధి తన కుటుంబంతో, భట్నా 
ర్‌, సర్‌ జః సింహా, ఆర్థర్‌ మూర్‌, ? వణ్బ్ముఖం చెట్టిగార్లు 
కూడా. వచ్చారు, తర్వాత గే గం|| 45 సమిపూలకు సర్దార్‌ 
శకులు మణిబవాన్‌, గణేశదత్స్‌, (వొౌఫెసర్‌ అబ్బుల్‌ మజీద్‌ 
వచ్చారు, ;వీమ్హట బర్మా హపోకమివనర్‌' హార్‌. ఎల్‌, వ, 
ఆంగ్‌ 3 చీనాచేశపు _పాకమివనర్‌ డాక్టర్‌. ఎమ్‌. ఆంగ్‌సూ 

చనుబెంచారు. వారు తమతను' ప్రభా మర్మతులనుండి 
వచ్చిన అభినందన లేఖలను, ఫలములను తీసికొని వచ్చారు. 
శీరందరితో కలిని మాట్లాడినమోదట అతి. కష్టంమిాద 12 
Xol 30 నిమిషాలకు ' బాపు ”*నకు వి వి శాంతి తీసుకొనేందుకు 
అవకాశం చిక్కింది. పదిడే వాను నిమిపూలెనా పడుకొన్నాడో 

లేదో అంతలో దర్శనార్థులతండాలు రాసొగినవి వగలు 
“రెండు గంటలనుండి ప గంటలవరకు అందరం సమిష్టిగా 
నూలు వడికినాము. 4 గం! 10 నిమిషాలకు లేడీ మంటు 
"బ్యాటన్‌ వచ్చింది. ఆవిడ వెళ్లిపోయిన తర్వాతకూడ 
“హుమాయూన్‌ కబీర్‌, శ్రీఢరాణి, (ఫ్రాంసు_ బేశనులగు 
చుస్ఫూర్‌ లోజియర్‌ దంపతులు వచ్చారు. జే విజేళోలొ 
నుండి దాదాపు వేయికంయె ఎక్కువ "బల్మిగాములు (తంతి 
వార్తలు) వచ్చాయి, “చాపు” పాదముల సన్నిధి నెతే పెద్ద 
శుస్పగ రూపాయలు (పోగుబడినాయి, సోదరీమణులెందరో 
“తవు నగలనుగూడ ఇచ్చి వేసి వెళ్ళిపోయారు, 


ర 

అక్టోబరునెల రెండవరోజు మహాోనందంగా గడచి 
బోయింది. రాతి చేడియోలో . బహు సుందరమైన కార్య 
(క్షమం ఉండింది. నేను * బాపు” తో “ఈనాడైనా మారు 
“రేడియో వినండి,” అని అన్నాను, అందులకు “చాపు? 
* దానిలో ఏముంది? భజన కీ రనల కొరకు శేడియో విన 
టంకంకు "రం”"ట యా (గుజరాతీ భాషలో ంకొయో అంకే 
రాట్నమని అర్థం) సంగీతం వినటం బాగుండదా ర్‌ అని. 

అన్నాడు. 
ఢిలీలోనున్న గుజరాతీవారు 'ఛాద్రపడ NN 
ద్వాదశినాడు అనగా “చాపు” జన్న తిథినాడు... అనగా టా 
జయంతినాడు ఆయన కొసంగుట్నకై చందాలు వసూలుచేసి 
సిధి వేర్పాటు చేశారు. అనాడుకూడ “చాప్పుి ఒంట్లో 
బాగుండలేదు. దానినిదూసి సర్దారు పులు“ దగ్గు ఇంత 
బాధ పెకుతుంపే Fe సభకు వెళ్లుటకు మీ'రెందు 
శంగీకరించారు * మరణచాను. మరా పరము లోభులు. ఎక్క 
డైనా డబ్బు. దొౌరకుతుందని కెలి "స్టే బాలం. (పాణం 
బోతున్నాసరే అక్కడికి వెళ్లితీరుతాప, ఇట్టి నిధులు గిధులు 
అనేకం వస్తూ పోతూ ఉంటాయి, అడుగడుగునకు దగ్గుతూ 
ఘా రక్కడికి వెళ్లవలసినంత అవసరం ఏముండి £్డ కాని 
నేనంత చెన్సీనా వమా లాభం లేదని నే నెరుగుదును, మిరు 


రే 
సో మాటలను పొచించరు) అని నరో శక్తులాడినాడుం 
ఆయన నూటలు వింటుంకు మాకు కడుపు పట్టలేనంత 
నచ్చస్టి వచ్చింది. ఎంతో ఆనందం కలిగింది పులు * బాపు” 
లకు గల సంబంధ మంత మధురమైనది. 


మరి ఆనాటి సభలో సన్హారును వమైనా మాట్లాడమని 
అడిగి నప్పుడు అక్కడకూడా హోస్యరసం వెల్లివిరిసింది. 
సర్దారు ఈరోజు నా జన దినమై తే కాదుకదా ? ధనం: 
(ప్రొగుచేసి మీరైతే ఇచ్చేది ఈ మహాత్సునకు....ఇక మాట్లా 
డవలనీంది నేనా* “చాపు” వెళ్యుడు. వైశ్యులు మస 
లోభులు. నామాట నిజంకాచేమో చూడండీ ! ఇంత దగ్గుగా 
ఉన్నా, నీరసంగా ఉన్నా, మిమ్ములను మోసంచేని డబ్బు 
లాగేందుకు ఆయనకు ఎక్కడ లేని ఓపిక వచ్చింది. (పెద్దపెట్టున 
నవుష) ఇపుడు నా | పారన ఒక్కాశు. ఈయనను వి శొంతొ 
క సా సన ల నన క ~ 


“చాపు” రాట్నాన్ని ఇంకా అధికంగా. (ప్రచారంలో 
వికి తీసికొని రావలసిండని (ప్రజలను హెచ్చరించాడు. 

ఆ సంవత్సరం * బాపు” జన్న దినం ఎంతే మనా వైభో 
వంగా జరుపబడిందో___అంతటి అంధకారంలో ఇకముందు 
అయన జన్నదినములు జరుప బడగలనవు. అయితే. కటిక 


038 
చీకటిలో దీపం యొక్క జ్యోతి ఎంతో (పకాశం ఇస్తుంది. 
చానిని చూచి మనం సంతోవీసాము. అబేవిధంగా మనం 
నిత్యం “వాళ్ళను స స్పృరించుకొంటూ ఆయన చూూపీంచిన 
మార్గం వంటపోతూ ఉంళు దివ్యపధమును మనకాయన 
Sebi అట్టి ఆశతోనే మనం సంతృ్లి పడవలసి 
ఈంటుంది, 
| ఈశ్వర అల్లా తేరీ నామ్‌ 
సబకో సన లి దే భగవాన్‌ " 

_ ఇది ఆయనకు (ప్రియమైన (ప్రార్ధన. దీనిని ఆయన (ప్రతీ 
దినంవేస్తూ ఉంజేవాడు. ఆ (ప్రార్ధననే మనం నేడు చేయుదము 
గాక 1 ఆయనకు (పణామము లర్పించెదము గాక! 

“ భారతచేకం పరిశు ద్రమెనా కావాలి వేదా నేనై. నా 
తఈండకుండా పోవాలి ” అని మనల (పార్థించమని (శ్రీందటి 
చర్చైజయంతినాడు చాపు” మనలకు చెప్పి ఉంచెను. మనం, 
అే (ప్రార్థన చేసి.“ మూారకు hades మూావించుము, 
వూ వ తు మూడకుము, ” అని “చాపు? ను, .భగ 
వంతుని కోరెదముగాక |! 


